





Cy 











కవిపాదుషా 
పువ్వాడ శేషగిరిరావు 


కూల్యకన:- ఇరువది రూపాయలు 
విజయదశమి 1997 
వేయి ప్రతులు 


ree 
పువ్వాడ పద్మావతి 

2-8, చైతన్యపురి, 
హైదరాబాదు - 500 060 


ఈ గుంథకుదుణకు ఆర్థిక ససోయకున కంగికరించిన 
తిరుమల తిరుపతి దేవస్థానము వారికి కృతజ్ఞతాంజలి 


కఎదుణ: 

విఫ్ల ప్రింటర్స్‌ (ప్రై లిమిటెడ్‌ 
నల్లకుంట, హైదరాబాదు-44. 
ఫోన్‌: 7636242 


(11) 


_“'కనివొదువ్తా' గురించి. ..., 


“ప్రసిద్దులయిన నవ్య కవులలో శీ పువ్వాడ శేషగిరిరావు గారొకరు. 
పలుకులు మెత్తనివైనా పలుకుబడి మహాతీ(న్రమైనది. పద్య రచనలో 
మంచి పనివాడు. ఆయన కావ్య పఠనం చేస్తుంటే కవి, గాయకుడు, 
నటుడూ కలిసి మన మీద కుట్ర పన్నుతున్నారా అనిపిస్తుంది. 
అనుకుంటూనే వలలో పడిపోతాం” 


= ఆకొభనాణి 


“ఈ శతాబ్దపు తొలిపాదంలో |ప్రసిద్ధిలోనికి వచ్చిన నవ్వులలో ఎన్నదగిన 
(ప్రతిభావంతుడు. పలుకులు మెత్తనివైనా పలుకుబడి మహాతీవ్రమైనది. 
కావ్యరంగాన్ని కదనరంగంగా చేసుకుని విజయలక్ష్మిని చేపట్టి 'కవిపాదుషా' 
అనిపించుకున్నారు. వీర రసాన్ని పోషించడంలోనూ, దేశికవిత 
చెప్పడంలోనూ (ప్రతిభావంతులు. గోవత్సము, ఏరువాక, దారా మున్నగు 
కావ్యాలు రచించారు.” 

- కలకతా ఆంధ సొహిత్వ పరిషత్తు 


(111) 


“పువ్యాడ వారు తెలుగుసాహితీ లోకంలో ఒక (క్రొత్త దివ్వె చేతబట్టి, 
ఆ వెలుగు పయినించిన, పయనిస్తూన్న కవిపుంగవులు. వీరి రచనల్లో 
భావశబలతను మించిన భావో ద్రేకం, కవితావస్తువును మించిన కరుణావేదం, 
ఛందస్సును మించిన భావబంధురత గోచరిస్తాయి. వీరు చాలా కావ్యాలు, 
నవలలు, నాటకాలు వ్రాశారు. సారస్వత విషయాల మీద అనేక విమర్శనా 
వ్యాసాలు వ్రాశారు. శతప[త్రం, తాజమహల్‌, దారా, పాలవెల్లి, మొదలైన 
కమ్మని కావ్యాలు వీరి కలం నుంచి వెలువడ్డాయి. ఏరువాక, జౌరా!, ఎవరు? 
ఆంధ్రతేజం మొదలైన గద్య కావ్యాలు (ప్రచురించారు. దుర్గాదాసు, ఢిల్లీ 
దర్శారు, నాటకాలు వ్రాశారు. రేడియోలో వీరి రచనలు చాలా వెలువడ్డాయి. 
1958 లో రిపబ్లిక్‌ మహోత్సవాలలో ఢిల్లీ రేడియో కేంద్రంలో ఏర్పాటు చేసిన 
కవిసమ్మేళనానికి శేషగిరిరావు గారు ఆహ్యానింపబడ్డారు. వీరికి 'కవిపాదుషా' 
బిరుదునిచ్చి గౌరవించిం దాంధ్రదేశం. పద్యపఠనంలో వీరిదొక ప్రత్యేక 
ఫక్కీ, క్షేత్రయ్య గారి జన్మస్థానమైన ' మొవ్వ' వీరి జన్మస్థానం. 


= తెలుగు కలాలు 
(ఆంధ్రప్రభ - సచిత్ర వారపత్రిక) 


(iv) 


WHO’S WHO 
( From 'Times of India - Year Book' ) 


Puvvada Seshagiri Rao, Kavipadusha, poet, scholar, and 
writer of Andhra. Bom in Mowa. 1906. 19 an educationist of 
high repute; addressed, and presided over nurnerous literary 
and cultural meetings all over India; also a broadcaster; 
participated in the National Symposium of Poets inaugurated by 
President Rajendra Prasad on the Republic Day 1958 ; Member, 
Advisory Panel Anglo-Intra-Indian-Multi-lingual Dictionary, 
Director, Dramatic Association; strives for communal harmony. 


Publications: Kavyas, novels, plays and essays. 


Poems : Satapatram ; Govatsam; Tajmahal; Dara; Palavelli.. 
Prescribed as Text books of Modern Poetry for Degree 
Examinations in Andhra , Madras and Utkal Universities. 


Prose : Eruvaka; Aura; Evaru; Andhra Tejam; Parasuramudu; 
Madhukalasam 


Plays: Durgadas; Delhidurbar; Tissaparishkararn; Prithviputri; 
pranarakshana; Pratapa Rudrama Devi; Sahapankti; 
Silpakavyam; Totrupatu; Lakshmi Swayamvaram, Nandanar 
etc. 


Ballad : Raktatarpanam. 
Address: Bhaskarapuram, Machilipatnam (A.P.). 


(v) 


శత పత్రము 


ఇది పద్య(గ్రంథము. ఇది ప్రధానంగా తిరుపతి వేంకటేశు నుద్దేశించి 
వ్రాయటం జరిగింది. చాలా వరకు పద్యాలు 'తిర్పతి వేంకటేశ్వరా" లేదా 
“వేంకటేశ్వరవిలాస' మకుటంతోనే ముగించటం జరిగింది. జిజ్ఞాస, అర్భన, 
సమీక్ష, అవేక్ష, పరీక్ష, వివక్ష, దిదృక్ష ఆరోహణా క్రమంలో రచయిత 
వేంకటేశ్వరునకు శతప(త్రం సమర్పించుకున్నారు. .... 


పాదపూజాగురుస్తుతులతో కవి వేంకటేశ్వరుని యందు తమకు గల 
భక్తి ప్రపత్తులనూ గురుభావాన్ని సువ్యక్తం చేసుకున్నారు. శ్రీపువ్యాడ 
కవిత తేనెలొలుకుతూ ఉంటుంది. భావగర్భితమైన రచన, ఉదాత్త 
భావోద్రేకాన్ని కలిగించే పదజాలం, భక్తిభావాన్ని (ప్రేరేపించే రచన... 


అడుగడుగునా భక్తి భావం ఉట్టిపడుతుంది. జిజ్ఞాస వ్యక్తమవుతుంది. 
ఆవేదన ద్యోతకమవుతుంది. కవికి వేంకటేశ్వరుని మీద గల అవ్యాజభక్తి 
ప్రపత్తి ప్రతిపదంలో సుబోధకమవుతుంది. ఆధ్యాత్మికవిద్యయం దాసక్తి 
గలవారు మనసారా చదివి ఆనందించగల ఉత్తమోత్తమమైన (గ్రంథమిది. 
పూవువాడలౌ పొత్తులలో మరందములు పొంగునిరంతము-అన్న కవి 
వాక్కు అక్షరాలా యదార్థమన్న విషయం శతప[త్రము' చదివిన ప్రతి 
పాఠకునికి స్పురించకపోదు. భక్తిపూర్వకమైన ఇట్టి రచనలు ఎన్నైనా 
అవసరం. 
= ఆకాశవాణి, విజయవాడ 
28-11-1959 


(v1) 


అమీ 


నో ర ౮ మీ టల గు 


సూచి 


పాదపూజ 
గురుస్తుతి 
సుప్రభాతము 
rrr 
జిజ్ఞాస 
అర్హన 
సమీక్ష 
అవేక్ష 
పరీక్ష 
వివక్ష 
దిద్యక్ష 
కాశీ నారము 
కాశీ శతకము 


(vii) 


13 
19 
2/7 
31 

37 
41 

4/7 


50 


శు 
x} 


చిత్తరలాయమాననిజచిత్తసరోజదలాంతరేఖ ల 

ష్టోత్తరమౌ శతమ్ము పదయుగ్న్మపు( బొత్తులుచేసె నీకు, నీ 
చిత్తము వానిభాగ్యమని శేషగిరీశుండు; పూవువాడ లౌ 
సొత్తులలో మరందములు పొంగు నిరంతము వేంకటేశ్వరా | 


(vil) 





ఓమ్‌ 
శిత పత్రము 
పాదపూజ 


శ్రి మత్తిర్పతివేంకటాద్రిమకుట శ్రీ రత్నరింఛోళికా 

ధామా ! రక్షణకంకణాభయ దము(ద్రాభద్రహస్తద్వయీ 

స్టేమా ! భీషణశంఖచ(క్రయుగళీదివ్యాంగుళీసీమ! రా ! 
ఓమన్‌ రా ! కరుణింపురా ! ప్రణుతిరా ! ఓం వేంకటాద్రిశ్వరా ! 


శ్ర మద్దేవకిరీటచుంబితనిజ శ్రీపాదమంజీర ! మం 
గామాంజిష్టపదాబ్బనూపురనమన్మాణిక్యకోటీర |! మా 
(ప్రమారామమధూళికామృగమదశ్రీగంధశ్చంగార ! రా! 
ఓమన్‌ రా! కరుణింపురా ! (ప్రణుతిరా ! ఓం వేంకటాద్రిశ్వరా ! 


శ్రి మన్నీల విహాయసస్టగనచాం ద్రీభూతతారావళీ 
సీమామధ్యశరత్సుధాకర ! సమోచీన(ప్రసూన ప్రభా 
దామారామనిరంతమాధవజగత్సమ్మోహనాకార ! రా ! 

ఓమన్‌ రా! కరుణింపురా ! ప్రణుతిరా ! ఓం వేంకటా ద్రీశ్యరా ! 





శత పత్రము 





స్వర్గంగాలహరీపయస్సుకవి తాస్వారస్యపారమ్యముల్‌ 

స్వర్గద్యారకవాట భేదనచణ స్వైర ప్రభారమ్యముల్‌ 

సర్గానర్గళలో కపాల నకళాసంస్కారసంభారసం 

సర్గంబుల్‌ గద తత్కృతీశమహిమల్‌ మద్వేంకటాద్రీశ్శరా ! 
గ వ్‌ ఎ ఎ 


కవి ననుకోంగ సిగ్గగునుగా ! కల మాడునె నీవులేక ? యి 
క్కవితయ నీవు, నీవ కవిగా, పతి వీవగదా, మ టేనా? నీ 
కవితను నీ కొసంగు మొనగాడ, నిదే శతకమ్ముగొమ్ము మ 
దృవశతకమ్ము డుల్చుకొనెదన్‌ పరమేశ్వర ! వేంకటేశ్వరా ! 


కవికృతిభరృృకీర్తు లొకకల్సమె నిల్చు. (ద్రిమూర్తితత్తమీ 

వవు శతకమ్ము సుమ్మిది శతాధిక కల్పము లెన్ని చూచునో ! 
రవిశశితారకా[గ్రహపరంపర లెన్నిటి లెక్క పెట్టునో ! 

కవి కృతులుం గృతుల్‌ పతి జగత్సతియెనను వేంకటేశ్వరా ! 


వరములు వాడుకోంజనని భక్తుండనై నిజశక్తి వమ్ముగా 
జరపితి, మత్కృతీశ్వరుని జాలిన కానుకం దన్వనైతి సం 
సరణపయోధిసంతరణశక్తి కొజంపడి, సుప్రభాత సుం 
దర శతపత్ర మిద్ది చరణంబుల నుంతును వేంకటేశ్వరా ! 





గురు స్తుతి 


నమోస్తు దేవాయ గురూత్తమాయ 
నమోస్తు భద్రాయ నిరంజనాయ 
నమోస్తు సిద్దాయ పరాత్పరాయ 
నమోస్తు ధుండాగురవే నమోస్తు, 


గురుండు లభించు. దా వెదకికొన్న లభించునె? తత్తమిచ్చు త 
ద్గురుడె గురుం డనన్యఫలదుం డతండబ్బ, నఖండభ(ద్రసం 
భరితముద(శ్రుగండతలమండితు(డైతి ననర్భదేశికో 
త్రరదరహాసవాజ్మధురధారల( జొక్కితి వేంకటేశ్వరా ! 


చిజుతల నొక్క కేల నొకచేతను దంబుర కాళ్ల మువ్వలున్‌ 
శిరమున గుచ్చుపాగ కటిసీమను దట్టి యురమ్మునందు. బూ 
సరములు మేన నంగరఖ చాదువిబూది నొసంట. దాల్సి మం 
దరగిరివోలె చక్రిభజనత్వరమాణుండు తోటె నిశ్చరా ! 





3 


శత వత్రము 





అంతేవాసులుగొల్వ మోవబహువాద్యమ్ముల్‌ 'హరేరామినా 
దాంతర్యామి గురుండు చ(క్రిభజనవ్యాసంగియై కాల్నడన్‌ 
వింతల్‌వత్సరపూర్ణయా(త్రలను సేవించున్‌, ప్రభాతమ్ము భా 
ష్యాంతమ్ముల్‌ (శ్రుతిపాఠముల్‌ కజపునౌరా ! వేంకటాద్రీశ్వరా ! 


తీర్థములన్ని మెట్టి చవిదేజిన పాదముతీర్థ మబ్బె నే 

దీర్థము మెట్టనేలొకొ ? (శ్రుతిస్మృతిమూర్తి లభించె నింక వే 
దార్థము ముట్టనేల ? పురుషార్థ్ధతురీయకరావలంబి లో 
నర్థము కా(గ నాకు. బరమార్థము వేజయ ? వెంకటేశ్వరా ! 


వేదము మూర్తిమంతమయివెల్లెనొ కన్మిలుమిట్టుగొల్సి ? శ్రీ 
పాదము ఘల్టుఘల్లుమన ద్వారము మెట్టిరొ రామచంద్రు ? లీ 
మాదుగృహమ్ము పావనము మద్నురుపాదులువచ్చి యచ్చపా 
దోదకమిచ్చి రిందు, జని యుండునె మాకి(క వేంకటేశ్వరా ! 


గురుచరణారవిందసుధ (క్రోలెడి కూటజడుండు తద్‌జ్ఞాండౌ 
గురపదసేవ చేకూణని కోవిదు( డజ్ఞాండు, తద్న్గురు ప్రభా 
భరమున మన్మనోలఘిమపాసె. గృతార్జుని సల్పుమింక సం 
సరణమహాబ్దిసంతరణసంజ్ఞను జూపుమ ! వేంకటేశ్వరా | 


4 





సుప్రభాతము 
(అనువాదము 


లెమ్ము రామచంద్ర 1 లే నరశార్దుల ! 
సుప్రభాతసుప్రసూత సంధ్య 
కల్యములను దీర్చ గౌసల్యసుప్రజ ! 
మేలుకోవె ! శేష శైలవాస ! 


లెమ్ము లేలెమ్ము గోవింద ! లెమ్ము గరుడ 
వాహనా ! లెమ్ము కమలామనోహరాంగ ! 
ముజ్జగమ్ముల మంగళమ్ములు ఘటింపు 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 


శ్రీజగన్మాత | హర్యురగ్రీమనోజ్ఞ | 
బ్రితజనప్రియదాత్రి ! దివ్యతమమూర్తి ! 
శ్రీమహారాజ్ఞి ! వేంకటస్వామిగృహిణి ! 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 





5 





శత పత్రము 





కమలలోచన ! చంద్రముఖప్రసన్న ! 
శివవిధింద్రసతీసమర్చితపదాబ్ద ! 
వృషగిరీంద్రప్రియా ! దయామృదులహృదయ ! 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 


అ(త్రిముఖసప్తబుషులు సంధ్యలను వారి 
అమలపదయుగ మర్చింప నమరసింధు 
కమలములు తెచ్చి యార్తులై కాచుకొనిరి 
సుప్రభాతము శేషగిరి ప్రసన్న | 


ఆచతుఃపంచషణ్ముఖు లమరవరులు 
ప్రస్తుతింతురు శ్రీ త్రివిక్రమచరిత్ర 
(బ్రహ్మ వాసరశుద్దిమం(త్రము పఠించు 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 


దరహసితవారిజోత్కరసరసనారి 
కేళపూగద్రుమమనోజ్ఞపాలికాది 
సౌరభవహుండు పట్టు వింజామరలను 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 

6 


సుప్రభాతము 


కనకపంజరశుకపాలి కనులువిప్పి 
మెసవ మిగిలిన కదళికారసవిశిష్ట 
పాయస మ్మాని మేల్కొల్సు వలెవేయు 
| య 
సుప్రభాతము శేషగిరిప్రసన్న | 


మధురనిస్వనతం(త్రికామహతి మీటి 
యంగుళీచారరమ్యభాషాసమాన 
హరికథావళి నారదు( డాలపించు 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 


మధురసావిష్టరుంకారమధురగీతు 
లామతింపగ నిందిందిరాళి యోలి 
సవిధసరసీజగర్భవాసము శై విడిచె 
సుప్రభాతము శేషగిరి ప్రసన్న ! 


గొల్లపడుచులు దధి చిల్కుకొనెడి మోత 
లెల్లవ్రేపల్లె (మైోంగం గవ్వించు కొనియె 
రోదసీకుంభదధికుంభరోషకలులు 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 


పద్మపతిమిత్రశతపత్రబంభరాళి 
కువలయశ్రీ నిజాంగలక్ష్ముల హరింప 
నెత్తె భేరీనినాదరుంకృతుల దాడి 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 


శ్రీనిధి ! యభీష్టవరద ! శ్రీ శ్రీనివాస ! 
లోకబంధు ! జగద్దయాత్మెకసింధు ! 
శ్రీగృహాత్మభుజాంతరసిద్దమూర్తి ! 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 


హరవిరించిసనందను లాప్షవించి 
స్వామిపుష్కరిణిన్‌, ద్వారసీమ నిల్చి 
వెత్రహతశీర్చులై శుభావిష్టులైరి 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 


వృషభశిఖరియు వృషగిరి వేంకటాద్రి 
గరుడనగము నారాయణాగమ్ము శేష 
శైల మాదిగ నినివాసమ్ము పేళ్ళు 
సుప్రభాతము శేషగిరి ప్రసన్న ! 

8 


సుప్రభాతము 


ఆనతనిజోత్తమాంగబద్దాంజలులయి - 
శ్రీమహేశేంద్రవహ్నిపరేతరా[ట్స 
చేతసానిలధనదు లాసిం(తు సేవ 
సుప్రభాతము శేషగిరిప్రసన్న | 


విహగ రాజ మృగాధిప ద్విరదరాజ 
నాగరాజ హయాధిపుల్‌ సాగినారు 
స్యాధికారమహాత్తా (దికార్డు లగుచు 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 


సూర్యశశికుజబుధగురుశు(క్రసౌరి 
రాహుకేతువు లమరధూర్వహులు నీకు 
దాసచరమావధికదాసదాసు లరుగొ |! 
సుప్రభాతము శేషగిరిప్రసన్న | 


తలల ద్వత్సాదరజమును దాల్ఫువారు 
స్వర్గ మపవర్గమును గోరు వలను చనక 
ఆకులితచిత్తులైరి కల్పాగమార్తి 
సుప్రభాతము శేషగిరి ప్రసన్న ! 





శత పత్రము 








దవుల. ద్వద్దోపురాగ్రముల్‌ తవులు చూపు 
గములు స్వర్గాపవర్గవారములు కొలుప 
మర్త్యలో కజనమ్ము నిన్‌ మజు.గి నిలిచె 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 


శ్రీమహీపతి ! సద్దయామృతపయోధి ! 
దేవ దేవ ! జగచ్చరణ్యావతార ! 

ఆది శేషపతంగసమర్చి తాంఘి | 
సుప్రభాతము శేషగిరిప్రసన్న ! 


వారిజోదర ! దీనరక్షణపారిజాత ! జనార్దనా ! 
పూరుషోత్తమ ! చక్రపాణిరొ ! భూరివత్సకలాంఛనా ! 
శ్రీరమాధవ ! వాసుదేవ ! హరీ ! వికుంఠనివాస ! ప్ప 
ధ్వీరమాప్రియ ! సుప్రభాతము వేంకటాధిప ! మేలుకో ! 


మనసిజాహమికాహరా(ప్రతిమానమూర్తిమనోహరా ! 
ప్రణయినీస్తనపద్మకోరకరమ్యలోలదృగంతరా ! 
ఘనశుభంకరశీలసద్దుణకాంతకీర్తిదిగంతరా |! 
వినతిగైకొను సుప్రభాతము వేంకటాధిప మేలుకో ! 





10 


సుప్రభాతము. 


మీనకూర ్యకోలమృగరాజముఖవర్లి 
రామరామరామరామకృష్ల 
కల్కిరూపధారి ! కదలిరా ! మేలుకో ! 
మేలుకోవె శేష శైలవాస |! 


హృష్టవైదికాళి యేలాఫలలవంగ 
ఘనసుగంధదివ్యగాంగవారి 
పూర్లకనకకలశముల( బూని నిలిచిరి, 
మేలుకోవె శేష శెలవాస ! 


భాను డుదయమందె. బద్మముల్‌ వికసించె 
విహగరుతులు దెసల.( బిక్కటిల్లె 
మంగళార్థపరమమతులు శ్రీవైష్ణవుల్‌ 
మేలుకోవె శేష శైలవాస' ! 


అజుండు సురమహర్షు లాసనందనయోగు 
లతులమంగళార్థహస్తులగుచు 
ధామమందు నిలిచి రామతింపంగ నీకు 
మేలుకోవె ! శేష శైలవాస |! 


11 





శ్రీనివాస ! నిరుపమానగుణాంభోధి ! 
వేదవేద్య ! ఆత్మవిభవభక్త 
భోగ్య ! భవపయోధిపూరసేతుస్వామి 
మేలుకోవె ! శేష శైలవాస ! 


వృషగిరీశమహిమ మీ సుప్రభాతము 
ప్రతిదినమ్ము వేకువనె స్మరించి 

పఠనసల్ప్సు నరుల (ప్రజ్ఞలు పరమార్థ 
సులభసుముఖ లగును సూవె స్వస్తి, 





12 





కలియుగమందు వేంకన జగ(త్రభువన్నను నమ్మరేమి? యు 
జ్ఞలమహిమాధురంధరభ వత్పదయుగ్మరవి(ప్రభాశిఖా 
జ్యలనము చూడనోడి తలవాల్సి కరము గలుమోడ్చనోడి వైన్‌ 
దల(గుదు రంతెకాని నిను నమ్మమియుండునె వేంకటేశ్వరా | 


ఎడంజనిరేని దూరమగుటేకద సర్వము ! తృత్కపానటత్‌ 
జలధితరంగమజ్జన మజ[సము దూరము, ముక్తిలక్ష్మియున్‌ 
వలలు సుదూరమై, యిహమువీలి పరం బజు నేమిసేతు రీ 
వడగులు ? భక్తపోషణగవేషణతత్సర ! వేంకటేశ్వరా ! 


నిను శంకించి శఠించి నిల్ఫినను గన్సింతివు నిష్టాగరి 

ష్టున, కుత్సాహవిభుత్వమం(త్రమహిమాశుద్దాంతరంగము నన్‌ 
గనగాలేక దివాంధమై నిలుచు జిజ్ఞాసావిహీనుండు నిన్‌ 
గనునే ! వేంకటనాయకా ! బుధమనఃకల్స(ప్రసూనాత్మకా ! 





13 


























శత పత్రము 





భావభవాంగసౌష్టవము భాస్కరరుక్పరివేషపుంజముల్‌ 
ప్రోవుగబుట్టుబిడ్డతణి( బొల్పతీ జీవముతక్కి గడ్డయై 
పోవంగనేల నేలంబడి ? పుత్రుండుకాందగు పిండమొండు తా 
బీవిగబుట్టుటేల ? మతిసేయర యజ్ఞాలు వేంకటేశ్వరా ! 


ముక్కుకనుల్‌ చెవుల్‌ రసన పొందికతక్కవు, జీవుండొండె తాం 
దక్కినతోనె సర్వమును దక్కును కర్మలం ద్వక్కు కంపునం 

జిక్కు, మృతిక్రమమ్ము నిను( జెప్ప గణింపర యజ్ఞులిద్ది, నిన్‌ 
దక్కి ప్రతిక్రియన్‌ సలుపుతద్‌జ్ఞుడెవండయ ? వేంకటేశ్వరా ! 


పుట్టువు చావు గుట్టు దెలుపుంగద ! నిత్యము చావుపుట్టువుల్‌ 

కట్టును కంట, వేజొకటి గానము, కన్సడు నిత్యసత్యమున్‌ 
నెట్టి వితర్కముల్‌ బలియ 'నేతి' పథమ్ములు పట్టనేల ? నీ 
గుట్టున బత్తిపెంచి నిను గొల్చుటయొప్పదె ? వేంకటేశ్వరా ! 


నాది కరద్య్వ్యయము గై చరణద్వయినాది మనస్సునాది =యీూ. 
నాదియటన్న తత్పురుషనామ మదేదయ ? అట్టె పంచభూ 
తాదులు సర్వపంకజభవాండము లంగము, లంగియుండదే ? 
ఏదది నివుగాక ? పరమేశ్వర ? తిర్పతివేంకటేశ్వరా 


14 


Cg 
జళ్టుకు 


పూవుందళ్కెవ ? రందు బొడ్డడుగునం బొంగారు మారందపుం 
బ్రోవెవ్వారు ? దిగంతమోహనసుమామోదమ్ముతానెవ్వ ? రా 
తావుల్‌ పిల్వంగ టేకుకందక మరందం బాను పుష్పంధయం 
బేవా రీవువినాగ ? ఈ (ప్రకృతిలోనే చూతు ని న్నీశ్వరా ! 


“ఉన్నాడా మటిీలేడ యెందు(గననై యున్నాండ దేరూపువా. 
డెన్షం దద్గుణమేమి యీ (ప్రకృతి తానేయౌన వేజూ మటే 
నన్నందానననొక్కటా' యనుచు సర్యాయుష్యముంబుచ్చుచో 
నెన్నండయ్య నినున్‌ భజించుటలునిన్నీక్షించుటల్‌ మ(త్రభూ ! 


ఉన్నావంచు భజింప నీవు తుది లేకున్నం (బ్రమాదంబులే 
దన్నా ! లేవని కర్ణముల్‌ విడిచి వర్టమ్ముల్‌ నరుం డెయ్రినన్‌ 
ఖిన్నుండౌ(దుదనీవయున్న యెడ ముంగేల్‌ కాల నాకుల్‌ వృధా 
నన్నా ! అస్తి’ యటన్నజీవిచెడండన్నా ! వేంకటా(ద్రీశ్యరా ! 


జీవిత మొక్కయాట, (గ్రహజీవులు పావులు, నిళ్లు గళ్లు, నీ 
త్రోవలెయెత్తు, లాశలెదందూలౌడియాశలు, జాతమృత్యువుల్‌ 
పావులరాకపోక, లిల పట్టిక, కల్ప్వమె యాటకట్టు, లో 
కావనశక్తి పూరుషులె యాలుమగల్‌గద ! వేంకటేశ్వరా ! 


15 


శత పత్రము 


వ నదిని ఇ డో రి tie A TUT Th ch nEnnTs eh tw 4 he sti ATS hie వ RN REE: Ee ననున పో 


విచలజ్ఞగద్యం(త్రవృత్తి, వృత్తికి శక్తి, 
శక్తి నియంత్సకశక్తి, యేది ? 
పంచభూత (క్రియాబలము, తత్సలము, తత్‌ 
ఫలదాయి, యొక్కండై నిలుచు నేది ? ' 
సృష్టిస్థితిలయాత్మశీలమ్ము, తచ్చిల 
మూలమ్ము, మూలాలవాల మేది ? 
(ప్రకృతిపూరుషబంధపరిణామ, మప్పుర 
మార్ధతత్త్యమ్ము, తత్త్యార్థ మేది ? 


అదియొ ? యామెయొ ? యతండొ ? యాద్యంతరహిత 
వర్తియగునద్ది సంకల్పమూర్తి నాకు 
ముగ్రమోహనసుందరమూర్తి యదియ 

తిరుపతినివాస |! వేంకటేశ్వర విలాస ! 





i6 


వేదవేదాంగాదివిజ్ఞానపాథోధి 

నిన్ను గాదని యిందు నిలువలణగలయండె ? 
జపతపోనిష్టా ప్రచండమండితమూర్తి 

నిన్ను గాదని యిందు నిలువ(గలడి ? 
యజ్ఞయాగ(క్రియాహంకారవశవర్తి 

నిన్ను గాదని యిందు నిలువగలడిె ? 
పాంచభొతికశక్తి పరివేషభుజకీర్తి 

నిన్ను గాదని యిందు నిలువంగలడె ? 


నిన్ను గాదని భువనముల్‌ నిలువంగలవె ? 
హరవిరించినారదపురందరసనంద 

నాళి సేవితపాదపద్య్మాంబురాశ్‌ ! 
తిరుపతినివాస ! వేంకటేశ్వర విలాస ! 


17 











భూర్చ్భువస్సువరగ్రములు పట్టి లోగుట్టు 
లెటీ(గి నీయింటిప ట్రైజుగ నరిది 
వసుధా(ప్రభానిలవ్యవకాశపంచక 
మ్మెజీ(గి నీయింటిప ట్టైణు(గ నరిది 
సచరాచరగ్రహశక్తి సామర్థ్యము 
లెజీ6గి నీయింటిప ట్లెజు(గ నరిది 
పృథులశా(స్తపురాణవృత్తమ్ము వ్యాసార్థ 
మెటీ(గ నీయింటిప ట్రైజుంగ నరిది 


ఇట్టి యలుపున కిలువేల్ప వెట్టు లయితి ? 
శక్తి యెంచక భక్తి కె ముక్తియిడుదు 

భక్తీ కొజవడ్డ శక్తుల. బరిభవించి 
తిరుపతినివాస ! వేంకటేశ్వరవిలాస |! 


dy 





18 


అర్దన 


మందారకుందారవిందనాగాశోక 
'తైలముల్‌ మేన మర్దనముసేసి 
కస్తూరికాగురుఘనసారపంకముల్‌ 
నలుగిడి వెలలించి పలుకురాల్సి 
గొజ్జగ పన్నీట మజ్జన మాడించి 
యొడలెల్ల వెన్నెల మడుంగులొత్తి 
పును(గుజవ్వాదుల పొగలలో గొనగోళ్ళం 
గురు లార్భి (క్ర్‌వ్విరిసరులు చెరిఐ 


ఆత్మమందిరనందనోద్యానసీమ 
కోర్కిదగ( దానమాడించుకొందు నిన్ను 
ముగ్రమోహనసుందరమూర్తి యేది? 
తిరుపతినివాస ! వేంకటేశ్యరవిలాస ! 


19 





సొంకవమృగమదచందనాగురులేప 
ములు మేన సవసవ నలంది యలంది 
బృందావనవసంతమందానిలమ్ములు 
పడిచిన పుప్పొడు లొడల నద్ది 
పీతాంబరముగట్టి పింజెలసరిగించు 
చీనాంశుకము కటిసీమ జుట్టి 
పూర్షందుఘనసారపుం[డ్రమధ్యంబునం 
గుంకుమపువుటేకు కుస్తరించి 


ఆత్మమందిరనందనోద్యానసీమ 
కోర్కిదగదీఆ6 గైసేసికొందు నిన్ను 
ముగ్రమైోహనసుందరమూర్తి యేది? 
తిరుపతినివాస ! వేంకటేశ్వరవిలాస | 


20 


మరతకమాణ్యిమణిహేమకింకణీ' 
కృణితనూపురములు కాళ్ల దొడిగి 
వ(జవైదూర్యనిర్య్యువహితాంగదలస 
త్కేయూరతతి భుజాంకిత మొనర్చి 
హరినీలపద్మరాగాభిశోభితములౌ 
దండకడెమ్ము లొందగ నమర్శి 
లలిత ప్రవాళాచ్చలసితమౌక్తికహార 
_ ములు కంఠలంబితములు పొనర్భి 


ఆత్మమందిరనందనోద్యానసీమ 
కోర్కిదగదీఆం గైసేసికొందు నిన్ను 

_ ముగ్రమోహనసుందరమూర్తి యేది? 
తిరుపతినివాస ! వేంకటేశ్వరవిలాస ! 


21 





కలధౌతపదయుగవలయముల్‌ తలందాల్సి 
యమరదుర్లభసౌఖ్య మవఘళింతు 
తరళలోచనపద్మదళగళన్మధుధుని 
చూపుకోపుల (ద్రావి చూజంగొందు 
నిలమేఘచ్చాయ లేలు ప్రన్ననిమేన 
_ మనసుతో వీచోపులను ఘటింతు 
కౌస్తుభమణిఘృణిక్యమ్రవక్షస్థ్రలీ . 
జ్యోత్స్నలో విహరించి చొక్కి నిలుతు 


ఆత్మమందిరనందనోద్యానసీమ 
కోర్కిదగదీఆఅ సేవించుకొందు నిన్ను 
ముగ్రమోహనసుందరమూర్తి యేది? = 
తిరుపతినివాస ! వేంకటేశ్వరవిలాస !' 


పూవుల్‌దండలు గ్రుచ్చి మోపులుగ మూపుల్నింపనా? గంధపుం 
దావుల్‌ చామరమూంచివీచుదున? మేనన్‌ దూపముల్‌ జోపనా? 
దీవెన్‌ నీవెలుగుల్‌ వెలార్చుదున? మాధ్వీపాయసాన్నంబులన్‌ 
'నైవేద్యమ్మిడి యిత్తునావిడియమున్‌? మద్వెంకటాద్రీశ్వరా ! 
rs es ల ove 


22 





ఆజుచ[క్రంబుల యవలిదే యందువా 
ఆజుకొండల పైని యమరళిఖరి ? 
సప్తర్షి సవిధసాక్షాత్భతుం డందువా 
ఏడుకొండల వేంకటేశ్వరుండు? 
సప్తసాగరతీర్థసంగమం బందువా 
స్వామిపుష్కరిణికాసారసరము ? 
సప్తస్వరాలాపసారస్య మందువా ? 
ఘంటికాదయసమౌంకారరవము ? 


సప్తకము '* వేంకటెశ్ళరస్వామి'* నామ 
వర్షక మ్మందువా ? తెల్పు భావమేమొ ? 
గోచరము శలె మదగమ్యగోచరములు 
తిరుపతినివాస ! వేంకటేశ్యరవిలాస | 


ఆర్షము భారతమ్ము సుకృతాత్ములు భారతవర్ష జన్మసం 
హర్షులు, నందు6 బూజ్యులు మహాక్రతుహోమసమర్భనాసము 
తర్శులు, వేంకటాధిపపదస్థిర భక్తులు సోమయాజిదు 
ర్హర్షపదాధికుల్‌, కొలుతు( ద్వత్పదయుగ్మము, వేంకటేశ్వరా ! 





23 


శత పత్రము 





కలవారు లేనివారలు నాక సాష్టాంగ 
దండాకృతుల వెన్నుదట్టు సిత 
ఆపద(మొక్కుల నంది చేయందిచ్చి 
చేందుకోంగల్ను జేజేలటేండ 
డబ్బుడిబ్బెమ్ము లోడగ గుంజి గొలుసుల 
పసుపుజోలిని బట్టి కొసరు (ప్రోడ 
సిరము నున్నగంటేసి చెంప జెప్పున (్రేసి 
నిలువుదోథులుగొని వెలుంగువాండ 


ఏడుకొండలవాండ యీరేడుజగము 
లేలు నలి వేలుమంగమ శ యెమ్మెకాండ 
వడ్డకాసులవాండ నా (ప్రాపుకాండ 
తిరుపతినివాస ! వెంకటేశ్వరవిలాస ! 


ముడిచినచేతులాపదల ('యొక్కులు బంగరుసొమ్ములూడ్చి (క్రొ 
మ్ముడుపులు గట్టుటల్‌ సఫలముల్‌ గనుటేతడ వింటికన్న నీ 
గుడి పదిల మ్మటంచు నడుగున్మడు గిచ్చుచు బిచ్చమెత్తి నీ 
కడ ధనికాలి వాకిలిని గాతురు కొంకక వేంకటేశ్యరా ! 


న =. 
De rr నాశానాన ను! 


24 


న భక్తి నిన్ను గడపన్‌ గడపం దలపోసి, పూర్వక 

చు శమింప నంత్యశిఖరమ్మున ముక్తులు భక్తకోటి నాం 
౨జనాభ ! నేండును భయావహయానము నెక్కి నీదు నా 
3 జపిందత్రు కర్మములు మాయంగ౦ దిర్పతివేంకటేశ్వరా ! 


తమ(మొక్కు తనయుల తరము తత్తనయుల 
తరము దాటిన దీర్ప జరపువారి 
ఆపదల్‌ తలంగి యనంతర మ్మవి తలం 
పునకు రాకయ మేలుకొననివారి 
(మొక్కాదమజుచి మజొక్కటి చెల్లించి 
యెజు6(గని దోసమ్ము( బొరయువారి 
ఒకకొన్ని జరపి వేజొకకొన్ని కలిపి సే 
వలలోన( దడబడి కొలుచువారి 


జప్తు కెలయించి యలయించి సంకటములు 
సంఘటించి కలంచి చేజాజునీవు 

నిను వినా కోర నొరుల నం చనిన జాలు 
తిరుపతినివాస ! వేంకటేశ్వరవిలాస 


25 


అర్చన 





తుమ్మెదటెక్కల టెమ్ము పెన్నెణికురుల్‌ 
దేహాభిమానమ్ము తీజం దజిగి 
తులదూంచందగు నగల్‌ నిలువుదోయుల నిచ్చి 
కనకాభిమానమ్ము కాన్క వెట్టి 
సాష్టాంగ మెరగి కన్నద్ది యంజలివట్టి 
మానాభిమానముల్‌ మట్టుపజుచి 
'అన్యధా శరణమ్ము నాస్తి నాస్తి’ యటంచు 
నాత్మాభిమానమ్ము నవలగ6ద్రోసి 


ఆసలకు వచ్చి యాసలు కోసికొండ్రు 
ముడుపు గొనివచ్చి ముక్తిని ముడుచుకొండ్రు 
మోహిత(ప్రజ మాజి నిర్మోహితులుగ 
తిరుపతినివాస ! వేంకటేశ్వరవిలాస ! 


స్తో 





26 


సమీక్ష 


జననము తప్పదాయె, నది సంస్కృతికిన్‌ మొదలాయె,మున్గియున్‌ 
మునుం/గకుమందువాయె. బరముందలపెట్టంగనీని మోహముల్‌ 
కను(గవ గప్పునాయె,నెటుకందు నినుం? గననో జనుర్మృుతుల్‌ 
దొనదొన( గూజునాయె, దరితోంచదు తిర్పతివేంకటేశ్వరా ! 


తొడనిడి తల్లి చన్నిడంగ ధూర్తకుమారకు( డాట వేడుకన్‌ 
కడవిడి ధూళిధూసరితగాత్రముతో నొడిచేరుభంగి ని 
న్నెడంగొని సంసృతి ప్రబలవృత్తముతో దరింజేరినాండ, నా 
యెడం గరుణాకటాక్ష మెలయింపవె ? తిర్పతివేంకటేశ్వరా ! 


నను సృజియించి జంటను బొనర్చితి, వంతటం బోక సంతతి 
ప్రణయనిబద్దు( జేసితి, పరంపర నర్భకులన్‌ యథాతథ 
(ప్రణిహితులం బొనర్హు, వివిరా చెజలాటలు నికు? మూషిక 
మ్మున కివి ప్రాణగొడ్డములుపో ! జగదీశ్వర ! వేంకటేశ్వరా ! 


27 


EDM WEY PMO OR 0 ae te 


ial 














































































































MN TREC 
WEE nN 


శత పత్రము 


కనులుమొగిడ్సి కానము జగత్తు సుషుప్తిని, గన్ను విప్పియుం 

గన మతిజాగృతిన్‌ స్వగృహకాంచనదారసుతాత్మరక్షణల్‌, 

కనంగల కన్నొకండె (త్రిజగత్సృజనావనదక్ష మున్నదం 
చునుగుణియింతుమేన్‌ మనంజనున్‌ మముబోటులు వేంకటేశ్వరా ! 


తళతళతల్తళత్తళలధారలకత్తులు దూసి నేత్రముల్‌ 

_ మిలమిలలాడంగా నశని మించిన మించునొకండు తట్టుకో 
బలమది చాలదాయెను భవదలమొండె శరణ్యమాయె నీ 
బలమె బలమ్ము మాకిల(గృపామయ! శ్రీమయ ! వేంకటేశ్వరా ! 


నియమితకార్యధూర్వహమనీషి యహస్కరుండొక్కండీమహా 
వియదధికారియె కనులువిచ్చినం దట్టుకొనంగం జాలమే ! 
లయమున( జా(త్రధారుల బలం బదియెట్టిదొ ? సూత్రధారి వ 
వ్యయచిదచిత్స రూపమహిమాదు లవెట్టివా ? వేంకటేశ్వరా ! 


కృతములు వెంటవచ్చి సవరింపంగవచ్చును సర్వ మిం ద దే 

గతి యనుచున్‌ సుకర్మము లొకండును జేయకయున్న నిందునం 
దెతండు గడించిపెట్టు ? గడియించిన దున్నదిగాన (మ్రింగితిన్‌ 
వితగననీక నన్‌ సుకృతవీధిని ద్రిప్పవె ? వేంకటేశ్వరా ! 





28 





గతికిన్‌ ధర్మము పాదు, ధర్మగతిరక్షం దప్పి వర్తింప న 
చ్యుతు(డైనం జ్యాతిగాంచు, గర్భనరకం బొందండె నానాజను 
రృతు౯డ్రై తత్‌ భృగుదారకంఠదళనోద్యత్తిన్‌, నిరంతప్రభా 
మతి గొల్పంగదె నాకు ధర్మనిరతిన్‌ మద్వేంకటాద్రీశ్వరా ! 


కృతముల్‌ విఘ్నకృతమ్ము, లాశలు లతాంగీమూలకందమ్ము, లీ 
మతికిం జాపలవృత్తివృత్తి, కవితామాన్యమె నే మాన్యమ్ము, ని 
స్టితకర్మమ్ములు కష్టసాధ్యములు, తూస్షంభావముల్‌ యజ్ఞముల్‌ 
గతికిన్‌ నాయెడ భక్తి యొక్కడె సదాగణ్యమ్ముసుమ్మీశ్వరా ! 


ఒక్కరు. డందలమ్ముననెయుండ మటొక్క(డు మోయనేల ? వే 
తొక్కండు నూజువత్సరము లుండ మటొక్కరు( డర్హజీవియె 
తక్క(గ నేల? జీవిసుకృతమ్ములు దుష్కృతముల్‌ యథాగతిన్‌ 
లెక్కలు వేసియిచ్చు గజలెక్కలగా6 డెవండయ్య? యీశ్వరా ! 


అమితమ్ముల్‌ నిజపాపపుణ్యములు గమ్యస్థానపర్యంతగ 
మ్యములున్‌ జన్మపరంపరాసృజనమర్మమ్ముల్‌ గదా! పాపలే 
శమునంబున్నెముమాయుబున్నె మఘమున్‌ క్షాళింపదావృత్తక 
ర్మములన్‌ జీవుండు త్రోసిరాజనుట మేరా? వేంకటాద్రిశ్వరా | 


29 


రం చెదదసానాందిలానదడా కరు. కతావదరాటరం 


= జాకద్ధునాతాధా దమకకా టంత తంట అసాశ్తాక య వం ర ధకటంలపంచ 


01 








శత పత్రము 





యమతనయుండొాకండనిలునాత్మభవుండొకడింద్రసూనుడొం 
డమలిను లశ్వు లిద్దణు, జనార్దను కూర్చుమజందు, లాలు య 
జ్ఞమహిమంబుట్టె, నిట్టిరు క్షణమ్ము సుఖించిరె పంచపాండవుల్‌ 
కొమద్రుపదాత్మజాత? కను6గో6 గృత మట్టిది వేంకటేశ్వరా ! 


జనకు(డు కోసలేంద్రుం డనుజన్ములుశూరులు, మామపూజ్యుండ 
జ్ఞనక మహర్షి ధర్మసహచారిణి సీత యయోనిజాత, పె 

ల్చన నిజకింకరుండు హరిసత్తము(డుం, బరమాత్మతా, నయో 
క్షణము సుఖమ్ము దక్కెనె ? భృశమ్ముకృతమ్మది వేంకటేశ్వరా ! 


ఓయి మహానుభావ నిను నొల్లనివారలు చెల్లలేరు నీ 
సాయము గోరువా రొరులసాయము గోరంగలేరు కర్మముల్‌ 
పాయనివారె నిన్ను నెడబాయుదు రంతయుంగర్మ భుక్తమై 
పోయినవారు నీవలను పోదురు తిర్పతివేంకటేశ్వరా | 





అవేక్ష 


వేదచోరుని బట్టి విదళించు చోజువు 
కొండకు వెన్నిచ్చు కూర్మపతివి 
మునింగిన యిల గొమ్ముకొన మీటు కిటివియు( 
గంబమ్ము వెలలు సింగంపుదొరవు 
బలిని (ద్రొక్కిన ధూర్త వామనమూర్తివి 
(బ్రాహ్మ్యమ్ము క్షాత్రమ్ము పట్టు కృతివి 
ఆదర్శనిజధర్మకోదండపాణివి 
పృథివి గీతాచార్యపీఠమవును 


జ్ఞానమూర్తివి కలియుగంధరుండ వీవు 
క్రమపరిణతమ్ము లవతారగమనదశలు 
గోప్యములె నాకు నీ శ్రితకోటివాండ ? 
తిరుపతినివాస ! వేంకటేశ్వరవిలాస ! 


31 








' వామభాగమును సీతామహాలక్ష్మి ద 


క్షణము లక్ష్మణమూర్తి స్వీకరింప 
ఉభయపార్శ్యదళమ్ము లొంది వినమ్రులై 
భరతశ్వత్రుఘ్నులు తుజ(గలింప 
పదముల హనుమ కైవ్రాల సు[గ్రీవాంగ 
దులును విభీషణాదులును గొలువ 
వామ దేవవసిష్టపరమర్షితత్తార్థ ' 
భాష్యనిర్వచన మంబరము నొరయ 


అచ్చశరదిందుకుందసౌధాంతరమున 
మణిమయోజ్ఞ లమండపమధ్యపీఠి 
వెలుంగు పట్టాభిరామదిగ్విజయమూర్తి ! 
తిరుపతినివాస ! వేంకటేశృరవిలాస | 


32 


అవేక్ష 


వరములు పొంది నీకు వనవాసము గూర్చిన కైకకై తుదిన్‌ 
వరములు పొంది తన్నరకవాసము మాన్సి యను(గ్రహించు నీ 
కరుణకు, శత్రుసోదరుని గాచిన నీ దయ కేని, మాదృశుల్‌ 
తరుగయిపోయిరే ? కృపను దాంచకు తిర్పతివేంకటేశ్వరా ! 


సుహృదుని నేడుజన్మములు (స్రుక్కినగాని గణింప వుగ్రుండై 
యహమహమించు -శత్రువున కక్షయమోక్షము తక్షణింతు, వీ 
రహి నిజధర్మమేని గుణరమ్యులు నొత్తురు మెత్తు రన్యు, లీ 
యిహమున నిన్ను గొల్ఫు పురుగెక్కడిదింకను ? వేంకటేశ్వరా | 


లక్షల రాచబొక్కసము లగ్గని దొంగిలి తెచ్చి పెట్టె నీ ' 
రక్షనునమ్మి దాసొక(డు, రాయిడియే ఫలమయ్యెందొల్త త 
త్రక్షణమీయంబుట్టదాకొ ? 'తానిష'కుం దుదకిచ్చు సొమ్మ దే 
భిక్షనుకొంటి చెకొనిన పెన్నిధి ? తిర్పతివేంకటేశ్వరా ! 


గిరికొని పొంగు గౌతమిని (గ్రిందొనరించి సభీసహోదరుల్‌ 

గిరికొన నిన్ను భ(ద్రగిరికిం గొని ప్రాణము మాన మమ్ము కిం 
కరు నలయించి కాచి, నరఘస్మరు రావణు సత్వరాత్మ మో 
క్షరుచి ఘటించి (పోతు, వవగాహన మౌనొకొ 1 వేంకటేశ్వరా ! 


33 


శత పత్రము 





భరతుని పచ్చలపతకమ్ము దిగమింగెం 
బదివేల వరహాల సపైండిమూట 
ముద్దులలక్ష్మణు ముత్యాల పతకము ప 
పదివేల వరహాలు పట్టి (త్రావె 
శత్రఘ్ను మొలత్రాడు సవసవగా గుంజె( 
బదివేల మొహరీల పట్టుసంచి 
సీతమ్మతల్లికై చింతాకు పతకమ్ము 
పదివేల మొహరీలు పొదుపుకొనియె 


రామచంద్రుని కలికితురాయి విలువ 
గోపన యెజుంగు6 గూర్చుండి కులుకు దొరకు 
జెవినిబట్టద దాసు శోషిలెడు దనుక ! 
తిరుపతినివాస ! వేంకటేశ్యరవిలాస ! 


కొలువనివారు నిశ్చలులు, కొల్ఫ్సెడివారలె శోషితాత్ములై 

నలిగి కృశించి నీ కృప వినా గతిగానరు చాలుచాలు ని 
కొలువున కీడ్చుకో(గలుగు క్రూరవిధమ్మిది ధర్మమా! జగత్‌ 
ప్రళయపుమర్శ్మమా! తెలుపు తండ్రి ! రహస్యము వేంకటేశ్వరా ! 





34 


అవేక్ష 


నీవొక యర్థివైనపుడు నే నని యాలికి నాలి గూర్చు సు. 
(గ్రీవుండంగాను, స్వామిపనికిన్‌ నిను సంతసపెట్టు నంజనా 
దేవిసుతుండంగాను, గుజితించిన రాజ్యము గోరి వచ్చు త 
ద్రావణసోదరుండ ననరా, దెటులేలుదు ? వేంకటెశ్వరా ! 


అవసరమున్న గింకరు(డ వౌదువు, వ్యర్ణుని నన్ను బ్రోవ నీ 

కవసర మేమితీఅంగల దయ్య ? సమస్తము తీటె మున్నె యా 
యవతరణమ్మునన్‌, జడుండనైకయిమోడ్చెదం బాద మొత్తెదన్‌ 
పవలును రేయి నీ కొలువు పట్టెద( దిర్పతి వేంకటేశ్వరా ! 


శాణతనమ్మురా ! యదువిశాంపతి ! గట్టుననుండి గౌరి క 
ల్యాణ మటంచు గీతను వెలార్చితి, రాముడే వెంగలప్పయె 
ప్రాణము ధర్మసం[గ్రహణమందు నలంచి వ్యయించెంబో! బళీ! 
జాణవు, 'చంపులే యతిథి సర్పము!” నందువు వేంకటేశ్వరా ! 


పిల్లన(గ్రోవి పట్టి మురిపింతువు లోకములెల్ల, వల్లవి 
పల్లవపాణియుగ్మములుపట్టి హరింతు మనస్సరోజముల్‌ 
చెల్లు గలారి కెంతపనిచేసిన, నశ్రమలబ్దకీర్తి నీ 
మొల్లముగాదె కృష్ణ ! యిదెపో యవతారము? వేంకటేశ్వరా ! 





35 


శత పత్రము 


పాలను (గ్రోలి నాతియసుపంచకమానితి వత్తపొందునం 
దేలి కుమారింగొంటి వొక ధేనుకుంజంపి వృషమ్ముగూల్చి ! 
పాలకుండైతి జోలుగొని పచ్చనిచెట్టులు మాపితీవు పెన్‌ 
గాలినిబట్టి భూమియడంగం బడమోదితి, వేంకటేశ్వరా ! 


లీలలు రూప్యముల్‌ హృదయలీలలు గోప్యము లార్డశిక్షణ 
ద్వేలమహత్త్యశిలురకు( దేలియు. దేలవు లీలగా భవ 


ల్రీలలు, పూర్వపుణ్యతరళీకృతచిత్తుల కించుమించు కా 
బోలు నగమ్యగోచరు(డవో ! కలిగోచర ! వేంకటేశ్వరా | 


| 


36 





పరీక్ష 


అడుగులు తడంబడ సుడిత్రిప్పి పడ(ద్రోతు 
పడంబోవం బడనీక పిడికిలింతు 
నడుము జౌజవ్వాడ నెడపెడ లాగుదు 
పడ(బోవ( బడనీక పిడికిలింతు 
ఎడనెడ మెడపట్టి వడవడ వడకింతు 
_పడంబోవం బడనీక పిడికిలింతు 
గుండెలో. గుసిలింపు గొండలు దొరలింతు 
పడంబోవం బడనీక పిడికిలింతు 


బలుపు రానీక చానీక బడలనీక 

గుటక దిగనీ కుమియనీక యటమటింతు 
మొటు(గి యాసలుగొలిపి విమోహపజతు 
తిరుపతినివాస ! వేంకటేశ్చరవిలాస | 


37 


శత పత్రము 





విద్దెల నిత్తు గుప్పిలిని విప్పవు, కల్మి ఘటింతు సౌఖ్య మే 
ప్రొద్దును బొందనీవు, పువుంబోండినిగూర్తువు ముద్దుమున్కలం 
బ్రొద్దులు పుచ్చనీవు, భవభూతివి బాపురె ! విప్రలంభముల్‌ 
ముద్దులె ? కాళిదాసరసపోషణచేయుమ వేంకటేశ్వరా ! 


శాపగ్రస్తుల ముక్తికై పుడమి నీ జన్మమ్ము, మజ్జన్మమున్‌ 
శాప(గ్రస్తము, తద్విమోచనకు రక్షాకంకణ మ్మూని నీ 

యీపాద మ్మిలు మెట్టినట్టిఫల మీవే ? భక్త హృన్మందిర 
శ్రీపాలా ! కరుణాలవాల ! మదిడస్సెన్‌ వేంకటాద్రీశ్వరా ! 


నాయెడ(బ్రేమశూన్యమనినన్‌ సుతరామునుగాదు నీకు, నా 
ప్యాయనత్యన్మహాదరదృగంచలదివ్యరుచిప్రసారముల్‌ 
కాయును గాదె హృత్క్మమలకమ్రమహోజ్యలచిత్సుధాస్టుతిన్‌ 
రేయి బవళ్లు మై జలదరింప(గ దిర్పతివేంకటేశ్వరా ! 
ఇడుమలమూసలో. బడి తపింతును, తప్తముకాక పైయికిన్‌ 
జడిమ తొలంగ, దేనగకు నన్నాకపూసను జేసి టంకపుం 
బొడినిడి (క్రొమ్మెణుంగిడెదొ? పోల్పంగలే నగసాలెసామి ! నీ 
మెడ మణిపూస జేసికొన మిక్కిలిమే నిది వేంకటేశ్వరా ! 





38 


చిక్కులలో. దగిల్సి యవి చించుమటంచు వచించువాండ వీ 
నొక్కులు తీపులెత్తి తెగనొచ్చిన నెమ్మది కేమితోయ ? నీ 
యెక్కటిది క్కదొక్కటె మతించితి6ద్రిక్కులువెట్ట కింక నా 
దిక్కగు మో రమేశ్వర ! పదింపది వేడెద వేంకటేశ్వరా ! 


అందజు నర్జునుల్‌ (ధ్రువులు నందువ నైష్టికచిత్తవృత్తి ? నీ 
యందలి లోపమిద్ది స్పజనావనకర్తవు నీవయౌట, నా 
యందున గూడుకట్టు నియమాదికలోపము లెన్నంబోక యీ 
కుందు తొలంచు నీకరుణకుం దటి యియ్యది వేంకటేశ్వరా ! 


నాచరణమ్ము లాత్మశరణమ్ములునా వచియింతు సృష్టి ని 

దై చరభావ మొండొకనిదా ? నిజశక్తి కిదా ప్రగల్భతా 

సూచన? లెమ్ములెమ్ము! మది[స్రుక్కె6 గృశించెనుమేను దినులం 
బ్రోచిన దిక్కు నన్నెటులం (బ్రోవక తక్కును వేంకటేశ్వరా ! 


నీ కరుణాకటాక్షమున నెక్కొను తీపి మజింత తీపి, నీ 
రాక యి కంతకంతకు శరన్మధురమ్మగు రాక, నీదు చే 
సో కమృతంపువాంక మదిసోలినవానికి, సర్వపౌరుషా 
నీకము వట్టు వట్టిదయనీయున కీశ్వర ! వేంకటేశ్వరా ! 


39 


శత వత్రము 


కరి( గాచెన్‌ హరి(బోచె మోచె వసుధంగాపాడె గోపాలురన్‌ 
సిరులందూచెంగుచేలు( బాండవజయ శ్రీగూర్చెం దేర్చెన్‌ మహీ 
సురులన్‌ విష్ణువుజిష్టువన్న తొలిమెచ్చుల్‌ నమ్ముదున్‌ నన్నుంద్వ 
తృ్కరుణాసాగరవిచికాస్నపితు( గాంగం జేయుదే నీశ్యరా ! 


ఏడంతస్టులమేడపై( గులుకు టేండేలా విచారించు మా 

గ్‌డుల్‌ ? నేలయెలుంగుకొండకెటులెక్కుంబొ మ్మటంచుల్కి నిన్‌ 
వేడీవేడక మిన్నకుందునె? కకుభ్ళేద్యమ్ముగా. బిల్తు ని 
న్నేడుంగొండలుకూంతవేటులగుకుయ్యిన్‌ వేంకటాద్రిశ్వరా ! 


బిరుదము సార్థకమ్ము నిలంబెట్టుకొనన్‌ బలమున్ననాండు, పెం 
పటీన నరుండె నీబిరుదుకైన పతాక జగ(త్రయంబునన్‌, 

తజే ననుబ్రొతువేన్‌ పరువుదక్కు యశస్సునుజిక్కు. గాదయే 
నజీముటి దిక్కులేని బ్రదుకౌనయ నీకును నాకు నీశ్యరా ! 


కలిమికె కోలుపా టనెడి కష్టము, లేమికి లేద, భర్తవై 

వెలిగాడి నికు దొంటిపెనుపే కసుగందిన డిందు సర్వ, మీ 
యలుపున కేమి లోటయ దయామయ | నీ మరియాదనిల్పుకో ! 
గళితపురాప్రభాకలియుగంధర |! తిర్చతివేంకటేశ్యరా | 





40 





వివక్ష 


కాలము నీవయై నియతకాలకృతమ్ములు నీవయై ధరా 
పాలకు. డీవమై నియమపాలితలోకము లీవయై జగ 
జ్ఞాలమహేంద్రజాలకరచాలకుండీవయి నాయనాహతా 
బ్బాలయకర్షి కామృతవిహారము కోరితె ? వేంకటేశ్వరా 1. 


కోయని పిల్చినప్పు డిదిగో యని వత్తువు, నన్ను (బ్రోవరా 
వాయనియంజలుల్‌ మొగువబాయనిపాయసపుంగృపారుురుల్‌ 
పోయుదు నాకు( బుక్కిళుల బుంగలు పొంగులువాణు, నీవుగా 
కేయధిపుండు నా హృదయమించును ? తిర్పతివేంకటేశ్వరా | 


పేదకు హేమపా(త్ర కనిపించినపోలిక, మున్గితేలి ది 

క్కేది నదీప్రవాహమున నేగిన జీవికి. దేప యందిన 
ట్లాదరువయ్యె నీదయ మహాత్మ మదాత్మకు6 గామితార్థ సం 
పాదనమేమి లెక్క? ఘనమామటి ముక్తియు ? వేంకటేశ్వరా ! 





41 


శత వత్రము 





జన్నము చేసి దేవకులజన్మము పొందిన సౌఖ్యతృష్లమై 
మిన్నులబోనులోందవిలి మిట్టుదు ముక్తిని గోరకే భవ 
త్సన్నిధికన్న నున్నతపదం బది సున్న (ప్రసన్న మోక్ష సం 
పన్నుని జేయు భక్తిరసభావము నిల్పుమ వేంకటేశ్వరా ! 


కుదిరిన భక్తి నీ కొలువుకూటమునం జొరలే, నహర్షిశల్‌ 
చెదరని నిష్ట గర్మములుసేయంగలే,నతిథి ప్రమోదముల్‌ 
మెదలుపంజాల. ద్వచ్చరణమే శరణమ్మని నాన్యథామన 
స్పదమలవృత్తి వృత్తిగొనిసాగుదుం దిర్పతివేంకటేశ్వరా ! 


వేదముపా( తగల్పంగల వేత్తనుగాను, పురాణసారముం 
జేదుకొనంగనోపం జిదచిద్‌ జ్ఞరహస్యము ముట్ట శాస్తపుం 
బాదును (ద్రవ్వంజాలను, భవత్సదపద్మరజః (ప్రభావళీ 
వేది శిరస్సు నుంచుకొని వేడుటె నేర్తును వేంకటేశ్వరా ! 


కలుముల ముంపులో6 బొరలు గప్పును కన్నుల లేమిబాములం 
గలంగి మనంబు బెండువడి కస్తిపడుంగద యిం(ద్రియాళి ని 
ర్మలహృదయ ప్రసన్న రసరంజితమంజులత్వత్పదాంబుజో 
జ్వులులగు టెట్టు లీ యుభయజాతులు తెల్పుమ వేంకటేశ్వరా ! 





42 





కొమరులు లేనివారు కను(గోనల నశ్రులతో. నిరాశతోల.. 
గుములుదు రింక సంతుగల కోవిదులున్‌ నిజపుత్రపు త్రికా. 
సముదయ మందె చూపుగుతి సంధిల నిం దలపెట్టనోప రీ. 
తమము నడంచి నిన్‌ దరియు దారిని జూపుమ వేంకటేశ్వరా ! 


కలుముల నిమ్ము సంతతిసుఖము గను ని మ్మనహంకృతాత శని 
శ్రలమహిమమ్ము హృత్సరసిజాతనిరంతరస(ప్రసారది 
గ్విలసితసౌరభమ్ము తులకింపంగనిమ్ము భవ(ుత్ర్రభావ మం 
జులలహరీ విలాసముల( జొక్కి తరింతుము వేంకటేశ్వరా ! 


వలసినయట్టుతోంచి తుది వమ్ముగునొండు,మటొండు ముందు ని 
ప్పల మనిపించి భావిసుఖపాలనం జేయు, సకామకర్మలన్‌ 
ఫలితము శూన్యముం గడుప్రమాదకరమ్మునుజూవె ! నాకుంగా 
వలసిన వేవొ నీవ తెలుపంగల వర్మిలి వేంకటేశ్వరా ! 


నరజన్మం బిడి విద్దెనిచ్చి కవితానందమ్ము వర్షించి ని 

ర్భరబిజ్ఞాస ఘటించి సంతరణ మార్గమ్ముం (బ్రసాదింప వి 
స్మరణంబొంది 'యవే వి వేవిి యని పృచ్చం జేయుదుంగాని నిన్‌ 
గుతీతింపంగలవా(డు కోర్కులెడ6ద్రొక్కున్‌ వేంకటాద్రీశ్వరా ! 


43 


శత పత్రము 


నిను జింతింపని కావ్యముల్‌ వృధలు, నిన్నే దాతగా ద్రాతగాం 
గొనకందంగలమేళ్ళు దుర్వ్యధలు, చిక్కుల్‌ తీ నిన్నెంచకే 
మునుంగంబాజిన భోగముల్‌ కథలు, సొమ్ముల్‌ వాహనమ్ముల్‌ ని 
ల్మణిరాసుల్‌ నిధనాలవాలములు సుమ్మా వేంకటాద్రీశ్వరా ! 


నిరహంకారకృతాత శసంయమనపాండిత్యమె శ] పథ్యమ్ముని 
న్నరయ న్నేతివివాదఘోషలగు నూహాగానవాద్యమ్ము, ల 
ప్పరమీవై, గురువీవయై, గుజియునీవై తోంచినందప్ప ని 
న్నెజుంగన్‌ సాధ్యమ యత్ననిష్టలకుందండ్రీ వేంకటాద్రీశ్వరా ! 


కవిని గవిత్వముంగడచి కన్ను నినుం జెవి నీదువాక్కునే 
తవుల( బురాణకావ్యరసధారలు (కోలంగనిము శ శబ్దపుం 

జవి మరగించి యర్థముల చక్కిలిగింత. గరంచి మాయ లో. 
గవియంగనీకు సత్యమునె కాన్సుమ విన్సుమ వేంకటేశ్వరా ! 


మథి సంకల్పము నీదుకల్పనము తన్మంత్రాళి తంత్రాళి త్వ 
త్కరుణావీక్షణమాలికానిచయ మింక న్నే గృతార్జుండగా 

కెజియంబోదునె? కీడొ మేలొ ఫలమేదే నిన్నె చెందున్‌మదిన్‌ 
మొజిలేలా ? మురిపమ్ములేల? వృధలే పో! వేంకటాద్రీశ్వరా! 





44 





ఆరిమాత్సర్యము చూచి బెగ్గడిలనేలా నాకు? సాయాసబం 
ధురమాయాగతలోకపాశములం జిందుల్‌ (ద్రొక్కనేలా? జగ 
దృరణుండే నను వెన్నుగాచి నడిపింపన్‌ ధర్మసంరక్షకై 
అరినిర్భేదననిష్టురక్రకచచ(క్రా ! వేంకటా[ద్రీశ్యరా ! 


అరిషడ్యర్గవిమోహితాత్మధిషణాహంకారహుంకారు లీ 
నరులా నా కగువారు సంసరణబంధ([గ్రస్తజీవాత్ము ? లం 
బర కౌసుమ్యము వీరిసౌరు, హరిణాంభస్తూచి యివ్వారి తీ, 
_ రరయం ద్వత్కరుణాకటాక్షములె నాకౌ, వేంకటా (ద్రీశ్యరా ! 


తతి దయగల్లెనేని ధ్రువతారను జేసి విహోయసమ్మునం 

. దుజుముదు, లేదయేని దిగ(ద్రొక్కి బలింబలె దిక్కులేని కా 

_ పురుము ఘటింతు, నిన్ను సరిపోలిన టే డిల లేడు త్వత్కృపా 
రురి తలమున్కగా( బజపి సాకుమ ! తిర్పతివేంకటేశ్వరా ! 


కాచిన నీకెపేరు, నను. గావకయున్న దశావతారముల్‌ 
మోచినపిరు జాటు, జగముల్‌ యుగముల్‌ భరియించు టేనికా 
ణాచికి నెగ్గుపుట్టిన క్షణమ్మె యుగమ్మయితీజు నీవు నం 
గాచిన గావకున్న బదకంజములన్‌ విడ వేంకటేశ్వరా ! 





45 





 తృ్వత్సాదరాజీవతతమరందానంద 

మత్తభృంగము చేసి మనుపరాదొ ? 

త్వన్నామకీర్తనపంచమస్వరకంఠ 
కలకంఠమును జేసి నిలుపరాదొ ? 

త్వత్తత్యపీయూషపానసంతుష్టామృ 
తాంధస్సుగా6 జేయ నలవిగాదొ ? 

త్వత్సన్నిధాననిత్యప్రాభవస్వామ్య 
పరవశాత్ముని జేయ వలనుగాదొ ? 


త్వ తృభావప్రభారంజితప్రకృష్ణ 
పరిణతాత్ముని జేసి చేపట్టరాదా ? 

కోరి కొలిపించుకొని యేలుకొనగరాదొ ? 
తిరుపతినివాస ! వేంకటెశ్ళరవిలాస ! 


లోంతగు నీమనస్సు, చిటులుం జిటికెం జిటిచిట్టిపుట్టు వీ 
లేంత మనస్సు, చీల్చి సడలింపగనోపదు పెందమస్సు, పై 


మూంత తొలంచి నీ మనసుపొక్కిలి చిక్కెడి దారిచూపు, అ 
లోంతులమారి నీమనసులో మనసయ్యెద వేంకటేశ్వరా | 





46 








ది దృక్ష 


ధరణీరసాతలచరణద్వయీపీఠి 
కులమహీ(ధాంకజంఘల యుగమ్ము 

శశితారకాసువిశాలవక్షోభూమి 
వేదశాస్తభుజా[గ్రవిలసనములు 

ఇం(ద్రాదిదేవకర్లేంద్రియమ్ములు, నాక 
మేఘశిరస్పిరోజౌఫ ఘములును 

సవితృ నేత్రానిలశ్యాసముల్‌, ఛందోజ గ్ని 
వరుణవాణీముఖ(ప్రరసనములు 


మతి యహోరాత్రనేత్రపక్ష్మలవివృత్తి 
అరిషడు(గలలాటాధరాదికములు 

కలుగు త్వన్మూర్తి యూహింప(గలుగు మాత్ర 
తిరుపతినివాస ! వేంకటేశ్వరవిలాస ! 


47 











ఉడురాజవీధీసముత్సేధహిమధరా 
ధరశిఖరాకృతి నురవడించి 
శతసహ(స్రకరప్రచండ తేజఃపుంజ 
ముఖమండల మ్ము(గ్రముగను దాల్ల్సి 
చతురబ్దీము(దితాశాభ(ద్రభూఖండ 
పరిమితపదయుగ మరిది( జాచి 
ఖడ్గతో మరగదో([గ్రకరా[గ్రకంపన 


క్రమరేఖ మిజుమిట్టుగాంగం దోంచి 


వచ్చి నిలుతువ కనువిచ్చవచ్చు నెటుల ? 
ది(గృమావృతి. గంపించి తేజలేనొ ? 
మూర్చ గవిసిన స్మృతిపథమ్మునకు రానా ? 
తిరుపతినివాస ! వేంకటేశ్యరవిలాస | 





48 





మందమందాయాతమలయమారుతపోత 
వీచికామాలిక లూణి తోంి 
లలితకీరకిశోరకలహంసకోకిలా 
లాపసంభాషణోల్లాస మంది 
చాంపేయపుష్పవిస్సారితామలదళా 
మోదసంపద యొక్కమూర్తి గట్టి 
రాకేందుమండల ప్ర(సు తామృతకర 
స్వచ్చధారాశైత్యసార మొంది 


శృంగమును డిగ్గి యలివేలుమంగC గలిసి 
వచ్చి నిలుతువ? యొడలెల విచ్చిచూతు 
య 
ముగ్రమోహనసుందరమూర్తి యేది? 
తిరుపతినివాస ! వేంకటేశ్యరవిలాస ! 


శక 


49 





శత పత్రము 





కాశీసారము 
(శ్రీమచ్చంకరాచార్య విరచిత 'కాశీ సారము'న కనువాదము) 


శ్రీశ ! మువురాండ్రం (బ్రియతమ కాళి నీకు; 
గజముఖుని గౌరి, షణు శఖి గంగ, కనగ 
నిన్నె పురడించు నిటలాక్ష నీలకంఠ 
చం[ద్రమౌళులం గను క్షణక్షణము కాళి. 


అభినవేశ్యరసంతాన మనుదినమ్ము 
నంది యో కాశి! కోశ గేహమున( గూర్ఫ 
నెన్ని మిన్నేరు లెన్ని యర్రేందురేఖ 

లెన్ని బ్రహ్మకపాలము లివతళించు ! 


కాశికానూత్న పశుపతుల్‌ కలిసి యొకట 
“నేను మశకమ, శశకమ నే” నటంచు 
“ఏనుంగను నేను, మనుజా(డ నే” నటంచు 
దత్పురాజన్మవృత్తముల్‌ తడువుకొండ్రు. 





50 


కాశీసారము 


కాశికాజంతు చరమావకాశ మేమి ! 

పూర్వపుణ్యమ్ము పండి, శివుండు తాన 

యొసంగం గొను జంతుతతి మంత్ర *' మోమటంచు 
వశమె వర్ణింప గాశి నీశ్వరుండె గురుండు ! 


ఒడలు విడచిన నరు€ డొంద౯ దొడలు కాళి, 
నొందెనో! ఇందుకళ మౌళి నొందు. గాక ! 
గళమునందున గరళము గనునుగాక ! 
ఒసపరి నొసంట( ముక్కన్ను నొందుగాక |! 


ఆలిపోరున కడలిన యతండు కాశి 
నసువు లెడపిన నరమేన నందు నతివ, 
సాగ రాంగనం దలపైన సవదరించు6 
గాశి మరణమె ముత్తెపు బాసికమ్ము. 


చేరి వారణాసి శివరాజధానిని 
తేరిచూతువేల దిక్కు దిక్కు 

కూల దన్ని నిధిని, కొలుతువే చండాలు ? 
మూఢ! శివపదమ్ము ముక్తి పథము. 





51 


శత పత్రము 


నాగలోకఫణులు నవరుద్రభూషలై 
కాళి. జేరంగా ఫణీశు. డొకండె 

శేషు. డయ్యెంగాన శేషనామమె నిల్చి, 
చిలువటే( డనంగ( జెల్లదింక. 


కలవు (బ్రహ్మాండముల క్షేత్రగణము లెన్నా ! 
యుగయుగమ్మున నవి లయమొందు గాక! 
రాజచూడామణి(ప్రభా రాజధాని 

వారణాసియె చెడదు కల్పములు చనిన, 


(పతిలతాతరు లాదిదంపతులు కాళి ; 

లత లపర్లలు తరుతతుల్‌ స్థాణు లయ్యు. 
గురియు వాంఛితఫలముల( గుంభవృష్టి న 
('మొక్క6దగు. గాశి, నౌగాక (మోడు రాయి. 


నిరత మట విశ్వనాధు ధ్యానింప( దగుట 
(శ్రుతుల రుద్రాక్షభూతులు నతులు గొంట, 
నతులపంచాక్షరీమంత్ర మతిశయిలుట(, 
గాశి కైవల్యమార్గప్రకాళి కాదె ! 


52 

















కాశీ సారము 





తెలుపు నీరూపు, గళరేఖ మలినపజతు 
చలువ నీ సో(కు, నొసట మంటలు రగుల్తు 
చులకన కణమ్ము, పెంజడల్‌ తలకు నిడుదు 
వెటుల నీనీట మునుంగుదు నేను గంగ? 


జంతుబీజము నీ జలస్పర్భ నొంది 
పరిఢవిలు నేలొ శంకరాంకురము గాల ! 
విత్తినదె మొల్బు ననుమాట యుత్తదయ్యె ; 
ఏమి విడ్డూర మంబ గంగామృతాంబ ! 


భూమి సారమొ, యమరగంగామృత స్వ 
భావసారమొ, కాశిలో బడు శరీర 

మర్హనారీ శమూర్తియె యవతరించు ; 
నుభయమహిమలు నొక మొగ మొందెనేమొ! 


న జలమ్ముల మునిగిన రాజుకూడ 
నగును భిక్షువు, నగును దిగంబరుండు, 
నింక మాదృశగతు లెన్న నెవరితరము? 
సంగతోత్తుంగ జలతరంగాంగ గంగ ! 


53 


శత పత్రము . 





ఈశ్వరుని రాజధానికే యేగుచుంటిం 
బుణ్యగంగానదితోయముల మునింగి 
కనుదు, విశ్వేశు నాదిదేవుని మహేశు, 
సుకృతదుర్రభముక్తిని జూటుకొందు. 


మదనమథనదేవసదన(ప్రవేశమ్ము 
పాపమథనగాంగవారి మున్క 
సుగృహమేధిభిక్ష సుకృతార్హమణికర్షి 
కామృతి'ప్రశస్తి, కనంగ వలదె ! 


చరణయుగమ ! చనుమ పురశాసన (పేమ 
రాశి కాశి ముదిమిరాకమున్నె, 

మున్నె మరణమొందు పుణ్యు అనంతర 
మృతుల ప్రణవగురువు లిద్ద కాశి. 


దోషరాళి( దొలగంద్రోసికోం గాళికిం 
జని కళేబరమ్ము జార్చు జీవి - 
' అహొ! విచిత్ర మేమనందు? - దోషాకర 
భూషణు(డుగ మగుడం బొడము నట్టై ! 
es et eee 


వ్‌డీ 





కాశీ సారము 





అమృతరసభిక్ష( గరదర్వి నన్నపూర్ల 
సులభముగ బెటు నెచ్చట, సుకృతు లల 
కు ౧ 
హరవృషభఘంటికారావ మాలకింతు 
రెచట నపని(ద్ర, నచటున కేను పోదు. 


వారాణాసీపురావాసి పంచజనులు 

పట్టు వాణిజ్యవృత్తి( జెప్పంగ( దరమె? 
ఒక్క'6 డై పుట్టి, పంచత్త్య మొంది, తుదకు 
నష్ట విధముల. బెరుగుదు రధికలబ్టి. 


వారణాసీజనాళి కీశ్యరుని చిన్నె 
లనితరము లయ్యు, నల్ల ఫల్నునుండు తొల్లి 
గాయపటుచిన భిల్ల శంకరుని సిరము 
గంటు, తెలిపెడి నాదిశంకరుని వేట. 





వనుల గాలిగొనెడి మునికన్న ముప్ఫూట 
లారగించు స్రైరచారి కాళి 
నతివిశిష్టు( డందు, రానందకానన 
వాసమహిమ నిర్వివాద మహహా |! 
కన ననన 
వ్‌వ్‌ 





శత వత్రము 


ఇల. బునర్భవభితి వసించి కాళి 

జీవి మరణించెనో యేమి చెప్ప నవుర ! 

ఘట్టకుటికాప్రభాతమ్ము కరణి నతండె 

యటం బున'ర్భవి రూపము నందితీణు. 


కచ్చడ మ్మూని, కాశిలో గంగ దరిని, 
సిరమునన్‌ దోయిలి న్నిల్సి, “శివ ! సదాశి 
వా! హరా ! గిరిజామనోహర !” యటంచు 
కడపు టెన్నండ" దిన మొకక్షణము. గాగ! 


ఈశ్వరుని రాజధాని వసింపరండు, 
“రండు విశ్వేశ్వరార్భనార్థమ్ము రండు, 

యాజియవుగాక మాలయే యవును గాక 

సరి వరించును సుమ్మ ముక్తి రమ కాశి. 





వారణాసిని మృతి గనువాని కవుర ! 
పాపగమి జందెముల్‌, దెసల్‌ వసనములును, 
విసమె యశనము, వాసము (పైితవనము, 
కదలిపో కోర్కి కలదేని కాశిపురికి ! 











"56 





కాశీ సారము 





కాశిలో నెల్ల కంఠగతాసులకును 

పునుక, యేనికతోలు, పాములును, శశియు 
సొమ్మలం దోచి, తెలివొంద సురిగిపోవు 
మరణపూర్వమె యీశ్వరస్సురణ మమరు. 


కాశిలోని కప్ప యాశీవిషమ్నుచే 
గబళనమ్ము గనుచు6 గట్టివైచు 
జడల(త్రాళ్ల ముళ్లు సడల నీ కద్దాని ; 
౧ ౧ లు 
క్షేత్ర మహిమ మతివిచిత్ర మవుర ! 


హరుని వామాంగమున బైట చెజుంగు వీవ 
నివతళించెడి మృగనాభిపవనవీచి 

మాన్న్సు( గాశీజనాళికి మరణబాధ 
ప్రణవమం(త్రోపదే శవేళను సతమ్ము ! 


అర్హకాయము మణిేికర్షి కాంబువులను 

నిలిపి, విశ్వేశ్వరుని నెలకొలిపి యాత్మం 
(బణవపంచాక్షరీమం(త్రపరవశమున 
ముదితహృదయాన నెపుడు పాయుదునొ మేను? 


57 


శత పత్రము 





సలిపి యాకంఠసలిలమజ్ఞనము, తలను 
సైకతాభోగ మూని, 'యీశా !' యనంగ, 
శివుం డొసంగు తారకము చెవి. దవిలి యెప్పు 
డసువు విడుతునొ గంగాభవాని యొడిని. 


ఇత్తమణికర్లి కాస్టలి నే శయించి, 

శివుడు జపియించు ప్రణవము చెవుల. జొరంగ, 
మోహ మెడలిన నిద్రలో మునింగి, యెపుడు 
పాయుదునొ పాపహత మీప్రపంచదృష్టి? 


స్వామి పరకివుండు శంకరాచార్యుల 
సంస్కృతంపు. గాశిసనొర మిటుల: 
డెలుగుడేసికొంటిం దెలివితోం తెటుంగక 
అమ శై అన్నపూర్ణ కర్పితముగ. 


కాశీయా([తా మూలము 
కాశీసారానువాదకార్యము కాగా 

నాళించి పూవువాడ క 

వీశుండు శేషుండు సలిపే; నిచ్చ ఫలించెన్‌. 


== కాశీసారీము సమాత్తకు -:- 





58 











కాశీ శతకము 
(కీశే శ్రీ మదజ్ఞుడ ఆదిభట్ల నారాయణదాస విరచిత కృతికి అనుసరణవు 





EE 


శ్రీమహేశ్వరు (శ్రితజనశ్రీదు దలంతు 
సచ్చిదానందమూర్తిని సన్నుతింతు 
సకలజగదంతరాధారు సంస్మరింతు 

కొళికావిశ్యనాధు మోంకథిలి కొలుతు. 1 


అర్థచం(ద్రానుకృత గంగ ననుసరించు 
కాళశికాసౌధపంజ్ర్రు లక్కజము గొలుప, 

జనము గైలాసమునకు( దోకొన( దలంచె 

నన నుదజు శథి యవుచు వాహ్నవి (సవించు. 2 


అసికి వరుణకు నిడిమిని శిశిరకాల 

నిర్మల స్నిగ్ధ గంభిర నీరపూర 

జాహ్నవి వెలుంగు యోగిదృక్సార సరణి ; 

సంగమధ్యమ గంగ నిశ్చలతరంగ. 3 


4 నన... 
న య 


59 


శత పత్రము 





“జాహ్నవిజలాన స్నాతులౌ వారికి. 

దిరిగి పుట్టరాని తెరువు నిత్తు' 

ననుచు నుదయమొందు నభిముఖము శ్రగ నినుం 
డడుగంబడని దాత యతండు కాశి. 


ముడిచి కెంజడ విచ్చి నెమ్మోముదమ్మి 
'దిసమొలా. డీశుండన6 దోయఈ. దీరభూమి. 
మునింగి గంగను దటమంచమున జపించు 
పుణ్యమూర్తికి మృత్యువు పులుసమమ్ము. 


వివిధమతవేష భాషా విభిన్న దేశ 

జనము లేకైక భక్తిని మునుకలిడుదు 
_ రొక్కగంగనె ! సేవింతు రొక్క కాళి, 

వినుతిసేయుదు రెకైక విశ్శనాధు. 


గంగందేలు శవములం గని భీతిల్లి, 

జనులు “బ్రదుకు క్షణిక మని తలం(త్రు 
గంగమునియి యైతి గతకల్పిషుండ నంచు 
గేరు నెవండొ తృప్తి. దీరమందు. 





60 


58 


కాశీ శతకము 





జాహ్నవీశాపముక్తి కై జననమొంది 

జఘనభార యొకర్తు చల్చల్ల డిగ్గుం 

దీరసోపాన; మదిర ! సాధ్వీలలామ 

స్నాతయై గంగను బునీత సలుపంబోలు. 10 


దండములు పట్ట కావివ(స్తములు చుట్టి 
బాలశిష్యోపసేవల లీల గొనుచు. 

బావనీతీరమున. బరివాజగణము 

తేకువకొలంది విడుతురు దేహవాంఛ. 11 


అసికి వరుణకు మధ్య జాహ్నవి రహింప 

గాంగమణికర్షి కాతీరగమ్యమాన 

జనము కనవచ్చు( జీమలచా లనంగ6 ; 

దీరమహిమ వైర్ధికసంఖ్య తెలుపుంగాదె ! 12 


“మునిగి తేలుదు గంగ, నంబోలె నీవు 

మునుక లిడుదేని భవవార్థి ముక్తిం గొనంగం 

గడపుదును ని"న్నటంచు దా బడవ పలుకు ; 
నడుగ(బడు దాత సూవె యూపడవ గంగ! 13 


61 


శత పత్రము 





బిచ్చగాండ్రు, మంగళ్ళు, పూబేరకత్తె , 

లొడలిపూంతల నిడువారు, తొడరి జనుల 

వెంటబడి రేవు కాకులై వెలల రెందు€ ; 

దీర మిలుకాగ6 దిరుగు టవ్వారి తీరు. 14 


అర్చ్బుదజనాళి కాచమనైకరుచియ 

యనుదినము గొల్సు మణికర్షి కానుపమ సు 
గంధిసలిలావగాహసంకల్ఫ మవుర |! 

తియ్యతీపుల మరగించు. దీరజలము. t 


మునిగి మణికర్షికను సుంకమును నొసంగి 

క్షారవిధి పుచ్చి దంపతిన్నాన మాడు 

జను(డు జాహ్నవి( ; బురుషార్థచ(క్రనేమి, 

కర్మమయభూమి, భారతఖండ మవని. 1t 


హరిపదమునందు జనియించి యసిత యగుచు, 

నిందు శేఖరు జట. జొచ్చి యివము గొనుచు, 

జహ్ను చెవి( బడి సాధుతాసంగ యగుచుం౦ 

(గ్రమత డిగె గంగ యిల భగీరథుని కృషిని. 1/ 





62 


కాశీ శతకము 





అరయ నాశమొంద దయిదు క్రోసుల కాశి 


పత్తన మ్మిదేమి ప్రలయములను ! 18 
ముక్తి నాల్గువర్లముల కిచ్చు నిక్కాశి( 
బొగడు కృతులె కృతులు ! పొగడ గవులు ! 19 


విస్తరించుసుమ్మ యాస్తిక్య, మద్దాన 

జనుల బాలనమ్ము సలుపు గాళి, 

ఈశు మహిమమెల్ల నీతీర్థమునం దోచు 

ధర్మపోషణార్థ మర్మమగుచు. 20 


క్షేత్రముల నుత్తమమ్ము కాశీపురమ్ము, 

శ్రీనివాసమ్ము వారణాసీపురమ్ము, 

ఇల ముముక్షు గృహమ్ము విశ్వేశు పురము, 

కాశి ప్రత్యక్షదృశ్య కైలాసపురము. 21 


శిలయొ దేవతయో, పాలితుండొ (ప్రభుండొ, 


తెలియ దిక్కాశి నాప్తోపదేష్ట లేక 22 

అవయవికృత నవభక్తు లవహితైక 

మతుల కవగతములు కాళి. గుతుక మున్న. 23 
63 


శత పత్రము 


వారణాసిని వెలయు దేవతల నెల్ల 
వశృనాధు వైశిష్ట్యము వస్తరమ్ము, 
పూజనీయము ముల్లోకములకు స్వామి 
మందిరసువర్లగోపుర మెందు..గనిన. 


జానుదఘ్నాభిషిక్తాంబువైన గుడిని 

బిల్వదళరాశియె విసృష్టవృషభభుక్తి, 

బిల్వదళపుంజ మాను నావృషభ మవునొ 
_ నంది? అర్భక తేజ మెన్నంగవలదె? 


అనిశ మున్నతసాం(ద్రసౌధావళులను 
వాయు వుష్ణము పైన, జల్వయును లోన, 
రేవు లర్వదినాల్లు పర్వేణ జుట్ట 

నడుమ రాతివి మేడ లందమగు కాళి. 


తమ్మి మొగ్గరమున6 జొచ్చి తలంగినటుల 
సందుగొందులంబడు (క్రొత్త జను(డు బ్రమసి 
తిరిగి తిరిగి వసతి కెట్టా తేతి చేరు ; 
(శ్రమపడిన గమ్యమార్గది[గ్భమలు తొలంగు. 





64 


24 


40 


25 


26 


27 


28 





ర్న క్యార్తాాాా దాకా. 





కాశీ శతకము 





దేశభాషరాని తీర్ణయాత్రికునకు 

నిష్టవస్తు వమర దెందు. గాశి, 

నెంత ధనికుండైన నంత దరి(ద్రుండె 

దేశభాషరాక కాళికేగ. 29 


వేషభాషల గానవిశేషములను 


భోజ్యవస్తువులం దీపి: బుణుకు6 గాశి 30 
వారియం(త్రప్రయోబిత వారణాసి 
నూంగు నాళములందు గంగోదకములు. 31 


ఈశ్వరుండు లింగరూపు. డింటింట. గాశి. 


దైవభక్తిసర్వస్వ మద్దానం గూటి. 32 
భరత వర్శొత్తమోత్తమచి రపురమ్ము 
ధనికనిర్దనికానందదము శ కాళి. 62 


కాళి. బొడమిన (ప్రజ కలంకారమెల? 

కాంత కొక మేలిముసుగె బంగారుతొడుగు, 
పురుషునకు. బాగ. పెట్టనిభూషణమ్ము, 

నాగరకతకు. గాశి జన్మస్టలమ్ము. 33 


65 


శత పత్రము 


అది మహాశ్మశాన మానందకాననం౦ 
బదియ వారణాసి ! అందె మొరయు 
“రామనామ మొక(డె నేమమౌ శంబాణి, 
సత్య, ముదితలు నిత్య సత్య'మనుచు. 


వెడదతోటలు నడబావు లడరు. గాళి 
వివిధ శిల్సాకృతగృహాళి వలుగు గాళి, 
అరయ ఘంటాపథాలు విద్యాలయాలు, 
కాగి సర్యాంగసౌందర్యఖనిగం దోచు; 


అవుర! గంగ మునిగి శివరాత్రుషస్సున 
భవుని జలకమార్చి బసకు( జేర 
నధికకష్ట మయ్యె; నన్న పూర్ణాలయ 
బాలబృందగీతి పారమొయిదె. 


కాశిలో జారచోరులే నీశభక్తి 

వశులు, శివరాత్రి నుత్త్రమత్యమును గొనరె? 
(మోయు శివనామమే కాశి రేయి బవలు ; 
కుజను( ఉ(క గాండె శివరాత్రి సుజనుండుగను? 





66 


34 


35 


36 


37 


38 


39 








కాశీ శతకము 





నరులు [గ నుండ వానరము లుటికి 


సందడించి ఫలాదుల సం[గ్రహించు. 41 
నృత్తగీతవాద్యపురాణ నియత జనులు 
యోగవశులయి శివరాత్రి జాగరిం(త్రు. 42 


నిత్యయాత్రికు లిట నడనేమ మూని 
స్నానపావితు లయి విశ్శనాధముఖ్య 
దేవదశకము సేవించి పోవుచుండ్రు ; 
నిత్యయాత్రికనిష్ట కొండికయె కాశి? 43 


మేడకడ నరుంధతి. బోలి మినుకు మనును 

మేడ నడిమిని గననగు మెటట పనంగ 

మేడ యడుగున. బాంచాలిజాడ( దోయ 

కాళిని గులాంగన వెలుంగు గనంగ6 గనంగ. 44 


సత్రము లనేకములు ప్రభుస్తాపితములు 


(ద్రాఐడ(బ్రాహ్మణాహ్నాన్న తర్పణములు. 45 
కావి విలువ యమూల్యము, గంగరేగు 
ఫలము మధురము, బిక్షుకకులము లక్ష 46 





67 





శత పత్రము 


నెలకొలిపి దేవు నాశయించినను దొరకు 
ధనము పూజారి కిట; స్వయంతరణమునకు( 
బరతరణమున కగు నుపకరణ మదియ ! 
స్వార్థ తీర్థ ప్రకాశి యి వ్యారణాసి. 


జంగమస్టిరాకృతాంగులు దేవతల్‌ 
తీర్లవాస సం(శ్రి తార్గదాత. 

యు (<2) ; 
లోర్చి మార్గకష్ట, మోడ్చి ప్రాణధనమ్ము 
నెటు విదేశభక్తు. డెయిదు సుకము? 


గంగ కవల 'వ్యాసకాశి' కాశీసుత; 
ప్రభువు వ్యాసు( డింద్రవైభవుండు. 
వారకాంత యొకతె యారాజసభ నృత్య 
గానమహిమ నూయె మానసముల. 


ముదమును వెజపును దొందర 

కదురగ( దమయాత్ర సార్ధకమ్మొనరింపన్‌ 
నది దాటి వ్యాసముని గని 

కదలుదు రక్కాశి( దైర్జికప్రజ తుష్టిన్‌. 





68 


47 


48 


49 


50 


66 


51 








కాశీ శతకము 


ననున ననన ననన నతన తతత నునన నోనులానకును నుని తాన న గునననోనననభరటెనుత నును కనని తనన తుుభోమునాునాళననపునననరు తనా ననా నననా గకపడడ నయాగా 


నిత్యమును విశ్యనాధసన్నిహిత కారి 
నిత్యగంగానదీనృత్యనిలయ కాళి 

నిత్య ముతృవయుత కాగి, నిత్య సత్య 
సచ్చిదానందదాయిని స్వప్రకాళి. 52 


హెలునమున శుక పక్షోత్సవము హోలి. 
"ఓ య ca 


గృష్ణ కీర్తనోజ్ఞ్యలైకమతులు 53 
పాడి నవ్వి పదరి పర్వసమ్ముదితులై 
కుంకుమమ్ము( జల్లుకొం(డ్రు కాళి. 56 


మ్లేచ్చహత కాశి ప్రస్తుతాంగ్రేయ విభు కృ 


పామృతాత్త చేతనత సౌఖ్యమును బొందు. 57 
ఇద్ద కాశీజనోన్నత హృదయసీమ 
బిందుమాధవు కంబముల్‌ బెరసి తెలుపు. 59 


ఆయి శాస్తములకు నవధులు, నఖిల లో 

కార్గనిధులు వారణాసి బుధులు, 

జన్మభూమి కాళి సంస్కృతవాణికి, 

సందియంబు వలవ దిందు నెందు. 60 





69 


శత పత్రము 


స్వామి కృష్ణదేవు సాందీపశు(శ్రూష 





యిందె యొదవ, విద్దెకేమి కొదవ ! 63 
శిష్టస్టంప్రదాయసిద్దచాతుర్వర్ష్య 
వర్తు లుం(డ్రు కాశి, బరుల గనము. 61 


చూపువల పన్ని విటులను చేపగమిని 

దమికొనం జేయ సాయంతనముల మాటి 
యాటవెల(దులు సౌధవాతాయనముల( 

గూరుచుందు రయారె యవ్యారణాసి | 64 


కాశి నివసించు నరు డుపకారపరు(డు, 


అన్నమిడి విద్ది లొసంగు విద్యార్థితతికి, 65 
శుక్రవారపు మాపు 'ఘణ్‌' (శ్రుతులు మొరయు. 
గప్తురపు టారతులు కాలగళు(డు కొన. 67 





తివుర దొరకు సమస్తవస్తువులు కాశి. 


దక్షణమ లక్షభూసురతర్పణములు. 68 
దేని నెందెందుగోర నందించు నద్ది 
కాశి; యందెల్ల వీధులు కల్పలతలు. 72 





70 





కాశీ శతకము 





కాలసూ(త్ర మొండు కరమున బిగియించి 
నెమిలిపించియమున నిమిరి సరము 

యాత్రికులకు భైరవాలయనియతు(డు 

స్వస్తివాచకమ్ము( బలుకు. గాళి. 69 


బొజ్జతాల్సును, నేనిక మొగము వేల్పు, 

గండు డుంఢి, ముక్కంటి, మున్‌ గవను గాచి 

పితరు దరిసెనమున కనుమతి నొసంగు 

యాత్రికుల, కాత. డాదిపూజార్హుండెందు. 70 


ఇనుండు కనరాని లోగిళ్ల జనము వెలుంగు. 


బుట్ట లుకలుక మను తెలిపురువులన6గ. 71 
వెదురుకుదురులు చింతలు వెలివిబూది 
తక్క నడవులు కొండ లాదరిని లేవు. 80 


x మ్మెదేని (ద్రవ్య, మోని దుండి” దటంచు 


దేవ తెవరొ గాజుప్రోవు లొందు. 73 
“ఇల ననంతు. బోలి యేగాశి భరియింతు” 
ననెడి దేవి నామ 'మంబకాళి. 76 





71 





శత పత్రము 





“దండపాణి భయమ్ము నాదండ( (బజకు 
వలవ”దని శంకరు(డు దండపాణి యయ్యె. 
“నన్ను భక్తిని గన్న నజ్ఞానతమము 

నరుండు దాటు” నటంచు నిశ్వరుండు చాటు. 


సకలతీర్హతరంగసంసంగ గంగ, 

సర్వ భూతమయుండు విశ్వపతి శివు(డు, 
అఖిల దేవ మహత్త విన్యాస కాశి, 
సర్వతో ముఖి ముక్తి నిస్సంశయమ్ము. 


కాశి (శ్రద్దయు, బౌద్దుల కరుణ, యవని 
ముసుగు, నాంగ్రేయ లౌక్యమ్ము( బొందె. గాశి. 
“తిరుగు సంసారచక్రము త్రిగుణములనె” 
యనుచు? ద్రిగుణాత్మవృషభవాహనము తెలుపు. 


తూర్పు పడమరలందు వీధులు ముడుంగ, 
దక్షిణోత్తరముల నాయతములు కాశి; 
భువిని సౌధము లత్యల్పములుగం దోంచి 
దివిని గననగు విపులము లవుచు వెలింగి. 


72 


74 


75 


77 


78 


83 


79 








కాశీ శతకము 





హిమవదచలవింధ్యామధ్యసమతలాన 

జలధి కెడ వెల్లు గోధూమఫలక కాశి. 81 
(ద్రావిడ బ్రాహ్మణాళి సదక్షిణాన్న 

దాత లాహ్నాకమా(త్రసత్రములC గాళి. 82 


“రుద్రు నభిషెకమునకు నిర్నిద్ర గంగ 

కలుగ మజ్జల మెవరికి వలయు” ననుచు 

నారికేళము మొలవదొ వారణాసి ! 

కంట( బడదేల కొబ్బరికాయ కాశి? 84 


ఇచ్చ మేసి బలిసి యిదె బలీవర్షము 


బక్కదాని గెలిచి నొక్కు అంకె. 85 
కోతి వలువ గొనుచుం గొని యన్న మిడు వల్వ; 
ఎట్టా యన్న మంత కొట్టవలదె ! 86 


పారవతము( బిలువ జేరు నెందుండియేన్‌ 


పొరుగుమేడ నాడు బొట్టెవోలె. | 87 
సూత్రబద్దపక్షి సుడిసి తన్నెడి డేగ, 
ఓర్పు నెవండు పరమహోన్నతులను? 90 





73 








శత పత్రము 


పెద్ద గద్దెల, రుదురాకపెరు లూంగ 
నరుగొ పౌరాణికులు ! శ్రోత లిరుగొ చుట్టు ! 
వివిధమత పండితమ్మన్యు లఅవుర యుదయ 
సాయముల వ్యర్థవాదముల్‌ సలుపుకొండ్రు. 


ఒడలుచెడిన6 గాశి విడండు ముముక్షువు 
పతిని దుష్టు విడునె సతి యెటైన? 
నీలకాచవలయనివహ శైశిరగంగ 
శిశుకనీన కనంగం బిలుకు6 జలువ. 


యమున మున్నగు నదులు గంగాంబు రాళశి( 
గలిసియును బాలు. గొనదన్క గంగపేర, 
పెండ్లి మొదలుగ6 బుట్టింటిపేరు విడిచి 
భరృగోత్రము. బడతులు పడయునటుల 


బుడ్డ మాంగల్యమహ మ దద్భుతము ! జనము 
కడపుదురు రేంబవళ్ళట గంగమధ్య. 

నడిమిగం గొకదీవిగా. బడవ లునిచి 

జనము తౌర్యత్రికానందమున మునుంగు. 





74 


88 


89 


91 


93 


92 





roy 





ళు. 


కాశీ శతకము 


Se ఆ 
కటుందుల. గరమ్మునిచి యొక్క వేశ్య తిరుగు 


సంసదాలయమానసహంసి యగుచు. 96 
ఉదయమున భైరవి లపించి యొక్క వేశ్య 
యభిలజనమోహనా[స్తనృత్యము న సలిపె. 97 


జాహ్నవి విశ్వనాథ సంస్తవ మొనర్చు 
నోళ్ళు చాలవు గద యనంతునకునైన ! 
ఉభయసంస్తుతు లొనరింతు నభయవృత్తి 
నర్కమండల మరచేత నదిమినట్టు. 98 


నన్ను బోలిన పతితుని నిన్ను బోలు 
పతితపావని గన; మదేగతి ఘటిలైై 
నసమయుగ సమావేశ ? మే మనల వచ్చు! 


నా యదృష్టముపండె గంగాభవాని! 99 
కవితాసంగీతకళా 
ర్లవు డగు హరికథనగురువు నారాయణదా 
సవిముక్తశతకరాజం, 
బవబోధక, మమరవాణి నార్యులకొసలౌన్‌, 100 


టలు CS wed. Ls 
75 

















శత పత్రము 








కాశీయాత్రానంతర 
కాశీశతకానుసారకవితారస మా 

వేశించిన పువ్వాడక 

వీశుండు శేషుండు పలికె నిదె యాం(ధ్రమునన్‌. 


ఓమ్‌ శాంతి శాంతి శాంతి: 


సమర్పణము 


కాశిసార మద్ది కాశీశతక మిద్ది 

అమ్మ అన్నపూర్ణ కర్పితములు 

అమ్మ యెన్నడో శివోహమ్‌ శినోహ” న్ము 
టంచు నిన్నె చేరె; నరయు మభవ! 


మో 


76 





గద్య కృతులు 


మధుకలశము 
పరశురాముడు 


ఉత్తములు 


దారా 
శతప([త్రము 
పాలవెల్లి 
అప(శుతులు 


ఆంధ్రసామాజ్యము 


నాటకములు 
ఢిల్లీ దర్పారు 
దుర్గాదాసు 
పృథ్వీపుత్రి 
ప్రతాపరుద్రమదేవి 
సహపంక్తి 
ప్రాణరక్షణ 
పరిష్కారము 
శిల్పకావ్యము 
తొట్రుపాటు 
నందనార్‌ 
స్వయంవరము 
బిల్ల ణీయము 
చదరంగము 





